పతంజలి యోగ దర్శనము 
మూడవ పాదము - విభూతి పాదము 


ప్రవచన కర్త 
డా. థీ కుప్పా విశ్వనాధ శర్మ గారు 


సంకలము 


వేలూరి అన్నపు శాస్తి 


విశేషకులు 
ప్రొఫెసర్‌ శీ కుప్పా విశ్వనాథ శర్మగారు 


re 
AE Od 
సమం 0 po: bad WORSE ల. 


గురుదేవులకు వందనములతో 


శీ గురు ప్రార్దన 

గురుర్పహహ్మ గురుర్విష్ణుః గురుర్చేవో మహేశ్వరః | 
గురుస్సాక్షాత్‌ పరం బహ్మ తస్మై శ్రీగురవే నమః 
I 

శ్రీనివాస ప్రార్దన 

థీవేంకశేశః గీఢినివాసః శ్రీలక్ష్మి పతిరనామయః 
| 

అమృతాంశో జగద్వంద్వః గోవిందశ్శాశ్వుత:ః 
(పభుః ॥ 

పతంజలి |ప్రార్హన 


యోగేన చిత్తస్వు పదేన వాచాం, మలం శరీరస్య 
చ వెద్యకేన | 

యోపాకరోత్తం ప్రవరం మునీనాం, పతంజలి 
ప్రాంజలిరానతోసిి ॥ 

నమో హిరణ్యగర్పాదిభ్యః, యోగ 
విద్యానసంప్రదయకర్తృభుః | 

వంశర్షిభ్యః నమోమహాదృ.ః, గురుభంః ॥ 


అష్టాంగ యోగాంగములలో మొదటి ఐదు 
యోగాంగములు - 1. యమ, 2. నియమ, 3. ఆనన, 4. 
పాణాయామ, 5. ప్రత్యాహార ఒక జట్టు. చివరి మూడు 
యోగాంగములు - 6 ధారణా, 7. ధ్యానము, 8. సమాధి - 
ఒక జట్టు. చివరి మూడు యోగాంగముల జట్టుకి 
“సంయమము” అనే పేరు ఉంది. ఆ సంయమము 
కుదిరిన తరువాతే విభూతులు అనే (ప్రస్తావన 
ఏర్పుడుతుంది. అందుచేత సంయమము గురించి 
విడిగా చర్చించాలి. మొదటి ఐదు యోగాంగములతో 
కలపకూడదు. అందుచేత ఆ మొదటి ఐదు 
యోగాంగములను రెండవ పాదములో వివరించి, ఆ 
పాదము అక్కడితో సమాప్తము చేశారు. ఈ మూడవ 
పాదములో చివరి మూడు యోగాంగములను మరియు 
సంయమము గురించి వివరించి, తరువాత 
యోగముల విభూతుల గురించి వివరిస్తారు. 


6. యోగాంగములు - ధారణ 
1. దేశబంధశిత్తస, ధారణా 


దేశ బంధః చితస ధారణా - (ప్రత్యాహారము 
(వాజణాయామము త్వారా (బాణపు మీద పట్లు పెరిగ్‌ 
పాణము యొక్క మరొక పారము అయిన మనస్సు 
మీద కూడా పట్టు కలిగి, మనస్సు మాట వినే 


1 


ఇందియముల మీద కూడా పట్టు పెరిగి, ప్రాణము, 
మనస్సు, ఇంద్రియములు వాటి, వాటి సానములలో 
కదలకుండా నిశ్చలముగా, స్థిరముగా, ప్రశాంతముగా 
ఉన్న స్థితి సాధించిన తరువాత, మనస్సుని 
విహితమైన ఒక ప్రదేశములో బంధించి, కట్టుబడి 
ఉనటుగా, స్థిరముగా ఉండేలా చేయుటను ధారణ 
అంటారు. 


మొదటి విభాగములో మనస్సుని బయటకు 
పంపించకుండా, బాహ్యమైన విషయములతో ఏ 
మాతము సంబంధము లేకుండా శరీరములో 
పాణము సంచరించే ప్రధాన ప్రదేశములలో ఏదో ఒక 
విహితమైన ప్రదేశములో (నాభి స్థానము, హృదయ 
వఠదరికముు అహ రంద్రము ముకు: - చివరి 
భాగములో, నాలుక చివరి భాగము, కుడి కంటి చివరి 
భాగములో) స్టిరముగా కేందీకరించి ఉంచవచ్చు. 
దీనిని “ఆంతర ధారణ” అంటారు. రెండవ 
విభాగములో శరీరము బయట ఉండే ఏదో ఒక 
భగవంతుడి రూపమును (నాలుగు లేదా ఎనిమిది 
లేదా పదహారు భుజములు కలిగిన రూపము, 
నరసింహ రూపము), శరీరము లోపలికి (హృదయ 
పుండరీకము, [భూ మధ్య ప్రదేశము) తీసుకువచ్చి, 


మనస్సుని ఆ రూపము మీద స్థిరముగా కేందదీకరించి 
ఉంచుట. దీనిని “బాహ్య రూప ధారణ” అంటారు. 


ఈ ధారణ కుదరకపోతే ధ్యానము కుదరదు, 
భ్యానము కుదరకపోతే సమాధి కుదరదు. ఈ 
మూడింటికి అవినాభావ సంబందము ఉంది. సమాధికి 
భారణ (పాధమికమెన,. పధానమైన,. పునాది. లాంటి 
సాధన. 


ఉదాహరణ: 


1. మార్కండేయ పురాణము - దత్తాతేయ 
స్వామి అలర్క మహారాజుకు ధారణ, ధారణలో చిన్న, 
చిన్న తప్పులు జరిగితే, శారీరములో ఏ, ఏ లోపములు 
ఏర్పడతాయి, ధారణను సరైన ప్రదేశములో 
చేయకపోతే ఎటువంటి శారీరక, మానసిక కష్టములు 
కలుగుతాయి గురించి విస్తృుతముగా వివరించి 
చెప్పారు. 


2. విష్ణు పురాణము - బాహ్య రూప ధారణ - 
“పాణాయామేన పవనమ్‌ పత్యాహారేణ 
కేం[దదియం వళీ కృత్య తతః కుర్యాత్‌ చిత్త సానమ్‌ 
శుభాశయేత్‌"”, “మూర్తం భగవతో రూపమ్‌ 
సర్వోపాశయ నిష్పుుహమ్‌ యేషావె ధారణా జేయ 
యః చితమ్‌ తత ధార్యతే” - పాణాయామముతో 


3 


[పాణ శక్తిని వశము చేసుకొని, ఇందియములను వాటి, 
వాటి స్థానములలో ఫ్రిరముగా నియంతించుకొని, 
మంచి దివ్యమైన భగవంతుని (విష్ణువు లేదా శివుడు 
యొక్క) రూపమును ఆశయించుకొని, ఆ రూపమును 
మనస్సులో స్టిరముగా ఉంచుకొనుట ధారణ సిద్దించే 
వరకు అభ్యాసము చేసుకోవాలి. దీనిని ధారణ అని 
అంటారు. 


3. పద్మ పురాణము - సత్య యుగములో శివ 
శర్మగారు ఉండేవారు. ఈయన తపస్సులో, సాధనలో 
మహర్షులు, దేవతల కంఖె ఉన్నత స్థాయిలో 
ఉన్నవాడు. ఈయనకు 1. యజ్ఞ శర్మ, 2. వేద శర్మ, 3. 
ధర్మ శర్మ, 4. విష్ణు శర్మ, 5. సోమ శర్మ అనే ఐదుగురు 
కుమారులు ఉన్నారు. ఈ ఐదుగురు యోగులు. చివరి 
కుమారుడు నోమ శర్మ మహా యోగ్యుడు. అందరూ 
తండి చెప్పిన ధర్మ మాగములో తపస్సు, 
స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము, యమ, నియమ, 
పాణాయామము, ప్రత్యాహారము చక్కగా సాధన 
చేసుకుంటున్నారు. అందరూ పితృ భక్తి 
పరాయణులు. సోమ శర్మ అందరికంళకే గొప్ప సాధన 
చేస్తున్నాడు. శివ శర్మగారు మొదటి నలుగురు 
పిల్లలను పరీక్షించి, వాళ్ళ పితృ భక్తికి మెచ్చుకొని, 
వాలము మీ సొతనకు .నలజతిధదింటిన:. వరము 


4 


కోరుకోమన్నాడు. వాళు మా సాధన చక్కగా 
జరుగుటకు, గో లోకములో నివాసము ఏర్పరచమని 
కోరారు. శివ శర్మగారు అలాగే వాళ్లను గో లోకమునకు 
పంపించేశారు. 


తరువాత శివ శర్మగారు ఆయన భార్య 
యాత్రలకు వెళ్ళుతూ, చివరి కుమారుడైన సోమ 
శర్మను పిలిచి ఒక అమృత భాండమును ఇచ్చి దీనిని 
జా[గత్తగా కాపాడుతూ ఉండు అని చెప్పాడు. సోమ శర్మ 
తన సాధన చక్కగా చేసుకుంటూ ఆ అమృత 
భాండమును జా(గతగా కాపాడుతూ ఉన్నాడు. శివ 
శర్మగారు ఆయన భార్య పది సంవత్సరముల 
తరువాత యాత్రల నుండి తెరిగి వచ్చి, నోమ శర్మను 
పిలిచి నాకు చాలా రోగములు వచ్చాయి, నాకు సేవ 
చేయి అని అన్నాడు. ఆ సేవలో నోమ శర్మను చాలా 
ఇబ్బందులు పెట్టాడు. సోమ శర్మ సేవను తండి 
పరీక్షిస్తూ ఉన్నాడు. సోమ శర్మ చక్కగా సేవ 
చేస్తున్నాడు. తరువాత నాకు రోగములు తగ్గట లేదు, 
నేను నీకిచ్చిన అమృత భాండము తీసుకురా, ఆ 
అమృతము తాగి నా రోగములను నయము 
చేసుకుంటాను అని అన్నాడు. సోమ శర్మ వెళి చూస్తే 
అమృత భాండము లేదు. దానికి నోమ శర్మ చాలా 
బాయ. పడి, “నాన కనుక పిత్స భక్తి పఠరాయణుడినీ 


5 


అయితే, నాకు వెంటనే అమృత భాండము (పాతదో 
లేదా కొత్తదో) వచ్చుగాక” అని ప్రతిజ్ఞ చేశాడు. పాత 
అమృతము కంజె ఎన్నో రెట్లు గొప్ప మరొక అమృత 
భాండము వెంటనే ప్రత్యక్షమైంది. అది తీసుకువెళి 
తండిగారికి ఇచ్చాడు. తండి అంతా గమనిస్తూనే 
ఉన్నాడు. అప్పుడు శివ శర్మ గారు ఇదంతా నిన్ను 
పరీక్షించుటకు చేశాను. నా పరీక్షలో నీవు నెగ్గావ. నీవు 
మ సాధన. చనసుకుందుకు, నెను నీకు ధారణ 
ఉపదేశము చేస్తాను, తరువాత నీవు పై సాధన చేసుకో 
అని చెప్పి, నోమ శర్మకు ధారణ ఉపదేశము చెసి, 
ఆయన భార్యతో సహా పె లోకములకు వెళ్ళిపోయాడు. 
సోమ శర్మ ఏకాంత ప్రదేశములో ధారణ అభ్యాసము 
చేస్తూ, చేస్తూ తన జీవిత చివరి క్షణములకు వచ్చాడు. 
ధారణ అభ్యాసము చేస్తూనే ఉన్నాడు. ఆ 
సమయములో ఆయన దగ్గరలో కొంతమంది 
రాక్షసులు చెరి, వాళు చేసిన దుష్కృుత్యములు 
చరింంచుకుంటున్నారు. సోమ శర్మ ధారణలో ఉండగా 
(ఎమి కారణమో తెలియదు) ఆ రాక్షసుల 
మాట్లాడుకునే మాటలు (శబములు) నోమ శర్మకు 
వినిపించాయి (ధారణ ముందు యు 
(ప్రత్యాహారములో అన్ని ఇంద్రియములు బయటకు 
వెళకుండా, అవి వాటి పనులు ఏమీ చేయకుండా, 


6 


వాటి స్థానములో ప్రశాంతముగా ఉండాలి. 
(ప్రత్యాహారము చేసే సాధకుడికి బయట 
విషయములు, శబములు వినిపించకూడదు). ఈ 
పారబాటు లేదా లోపము ఎందుకు జరిగిందో కారణము 
తఆలియదు (ప్రత్యాహారము సరిగ్గా కుదరకపోయి 
ఉండవచ్చు లేదా ఏదైనా లోపము జరిగి ఉండవచ్చు). 
ఆ రాక్షసుల మాటలు సోమ శర్మ మనస్సులో ముద 
పడి, ఆయన మనస్సులో ఆ విషయముల 
సంస్కారములు ఎర్పుడాయి. సోమ శర్మ ఆయుస్సు 
పూర్తి అయిపోయింది. సోమ శర్మ యొక్క జీవాత్మ తాను 
చేసుకున్న యోగ సాధన బలముతో మరియు చివరి 
క్షణములో ఆ రాక్షసుల సంభాషణల సంస్కారముల 
బలముతో, తరువాత జన్మలో రాక్షస జన్మ ఎత్తవలసి 
వచ్చింది. అతనే ప్రహాదుడు. ఇది ప్రహాదుడి పూర్వ 
జన్మ వృత్తాంతము. (పహోదుడు రాక్షస జన్మ పొంది, 
చిన్నతనములో కొన్ని కష్టములు అనుభవించి, 
తరువాత తన సాధనను ముందుకు సాగించి, తన 
సాధనకు తగిన గొప్పు, గొప్పు ఫలితములను పొందాడు. 


ధారణ సాధనలో చిన్నపాటి లోపము జరిగినా, 
దాని ఫలితము తీవ్రముగా ఉండే అవకాశము 
ఉంటుంది. పురాణములలో ఇలాంటి సంఘటనలు 
చాలానే ఉన్నాయి. 


కాని ధారణ సరిగ్గా కుదిరితే, దాని ఫలితము 
చాలా గొప్పగా ఉంటుంది. ఉపనిషత్తుల విధానములో 
ధారణ మూడు విధములుగా ఉంటుంది. 


1. ఇందియ ధారణ - ఇందియములను 
బయటకు _వెళనీయకుండా, ఇందియములు 
(పాపించక విషయములతో సతఠజరతరము 
సపెట్టుకోనీయకుండా, ఇంద్రియములను వాటి 
పనులను అవి చేయనీయకుండా వాటి, వాటి 
స్థానములలో స్థిరముగా ఉంచుట. 


కఠోపనిషత్‌ - 2-3-11 - “తాం యోగమితి 
మన్వ్యనే సిరా మినియ ధారణాం | అప్రమత స్తదా 
భవతి, యోగో హి ప్రభవాప్యయౌ” - ఇందియముల 
ధారణనే నిజమైన యోగము అని అనాలి. పంచ 
జ్ఞానేందియములను, మనస్సును, బుద్దిని వాటి, వాటి 
స్థానములో సిరముగా ఉంచి, అవి విశ్రాంతి 
పొందుతున్న స్పితి అత్యున్నతమైన “పరమాగతె”, 
“పరమాత్మ పదము” అని చెప్పుచున్నారు. ఈ 
విధముగా. యోగము. కుదిరేలా, 1తమాదములు 
రాకుండా ఎల్లప్పుడూ జ్యాగత్తగా చూసుకోవాలి. 


2 ప్రాణ ధారణ - పాణ శక్తిని శరీరములో 
నిర్దేశించిన ఆ, యా నాడులలో, ఆ నాడులు కలిసే 


8 


సంధి ప్రదేశములో (హృదయములో, నాభి 
(ప్రదేశములో, కుడి కాలి బొటన (వేలు చివర 
భాగములో, భూ మధ్యలో, బహ్మ రం(ధథము 
(ప్రదేశములో, చేతులు మరియు కాళు కణుపులలో) 
నిలిపి, మనస్సుతో గమనిస్తూ ఆ అనుభూతి 
పొందుట. ఈ [పాణ ధారణను ([ప్రాణాయామములో 
నాలుగవ [పాణాయామములో (రెండవ పాదము 51 వ 
సూతము - 51. బాహాాంతరవిషయా౭క్షేపీ చతుర్దః) 
పాణవాయువు శరీరములో ఎక్కడెక్కడ |పసరిస్తోంది 
అనే ఆలోచనతో కూడిన కుంభక [పపాణాయామములో 
వివరించారు. 


3. చిత్త ధారణ - బాహ్య రూప ధారణ గురించి 
పురాణములలో వివరముగా చెప్పబడినది. ఆంతర 
రూప ధారణ శరీరము లోపల శ్యాస్త విహితమైన 
(ప్రదేశములో (ప్రాణ శక్తి సంచరించే ప్రధానమైన 
నాభిలో, హృదయములో, బబహ్మ రంధము దగ్గర, 
ముక్కు చివర, నాలుక చివర) మనస్సును స్థిరముగా 
నియంతించి ఉంచుట. మొదటి పాదములో 35 వ 
సూ(తములో (35. విషయవతీ వా 
ప్రవృతిరుత)న్నా మనసః స్టితినిబంధినీ) సమాధి 
సితికి దగర అవటానికి సాధనలో ధారణ గురించి 
చెప్పారు. 


7. యోగాంగములు - ధ్యానము 
2. తత (పప్రత్యృ్యయ్రైకతానతా ధ్యానమ్‌ 


తత ప్రత్యయ ఏక తానతా ధ్యానమ్‌ - ఏ 
రూపమును ఆశయించుకొని, ఆ రూపము మనస్సులో 
ముద పడేటట్లు ధారణ చేస్తామో, మనస్సులో రేగే 
ఆలోచనలు అన్నీ, ఒకే ప్రవాహము వలె, ఆ రూపము 
మీదకు ఏకాగతతో నిరంతరము (ప్రవహిస్తూ ఉంకే 
దానిని ధ్యానము అంటారు. ధారణకు ఫలితము 
ధ్యానము. ధారణ ద్వారా ధ్యానము సిద్దిస్తుంది. 


ఎప్పుడూ మనస్సులోని ఆలోచనల, కదలికల 
(ప్రవాహము అన్ని చోట్లకూ, అన్ని వస్తువుల మీదకు 
వెళ్ళుతూనే ఉంటుంది. అలాంటి మనస్సును 
ఎక్కడికి వెల్లనీయకుండా, వేరే పాపించక 
విషయములను ఆలోచించనీయకుండా ఆ 
మనస్పుతని, ఆ మననులోన ఒక రూపమును 
ముదించుకొని, నూనె మధ్యలో ఆగకుండా ఒకే ధారగా 
ఎలా (ప్రవహిస్తుందో. అదే విధముగా మనస్సులో రేగే 
ఆలోచనలు, కదలికలు అన్నీ ఆ ఒకే రూపము మీదకు 
నిరంతరము ఒకే ప్రవాహము వలె ప్రవహింపచేయుట 
ధ్యానము. ధారణ లేకుండా ధ్యానము కుదరదు 
కాబట్టి, ధారణ ద్వారా ఈ ధ్యానమును సాధించాలి. 


10 


విష్ణు పురాణము - “సద్రూప ప్రతైెకకాగియ 
సంతతి శ్చాన్వ నిషష్రుహ తద్‌ ధ్యానమ్‌ పాధమై 
అంగైః షడిర్‌ నిష్పాద్యతే పునః” - యమ, 
నియమ, ఆసన, పాణాయామ, ప్రత్యాహార, ధారణ అనే 
ఆరు యోగాంగముల' ద్వారా ఒక దివ్యమైన 
స్వరూపమును మనస్సులో సిరముగా స్థాపించుకొని, 
వేరే విషయముల మీదకు ఆలోచనలు పోనీయకుండా, 
ఆ దివ్యమైన స్వరూపము మీదే ఆలోచనలు అన్నీ 
నిరంతరము ఏకాగ్రతతో ప్రసరిస్తూ ఉంకే దానిని 
ధ్యానము అంటారు. 


ఈ సూతము ప్రధానముగా బాహ్య రూప ధారణ 
ద్వారా ధ్యానము గురించే చెప్పుతోంది. ధ్యానమునకు 
తగినట్లుగా ఒక రూపమును కల్పించుకోవాలి. 
నారదుడు ధృవుడుకి ధారణ, ధ్యానము గురించి 
చేసిన ఉపదేశము - మహా భాగవతము - Book 4 - 
Discourse 8 - శ్లోకములు 45 నుండి 50 వరకు - 
“ప్రసాదాభిముఖమ్‌ శశ్వ (ప్రసన్న వదనేక్షణమ్‌ 
సునాసమ్‌ 1 సుభువమ్‌ చారుకపోలమ్‌ 
సురసుందరమ్‌”, “తరుణమ్‌ రమణీయాంగమ్‌ 
అరుణోస్తోకణాథరమ్‌ | (ప్రణతాశయణమ్‌ 
నృమమ్‌ శరణమ్‌ కరుణార్లవమ్‌”, 
“శీవత్సాంకమ్‌ ఘనశ్వామ్‌ పురుషమ్‌ 


11 


వనమాలినమ్‌ |; శంఖచ(కగదాపద్మారభివ్వక్తం 
చస్తురుజమ్‌”,  “కిరీటనమ్‌ కుండలినమ్‌ 
కేయూరవలయాన్వితమ్‌ | కౌస్తుభాభరణ[గీవమ్‌ 
కీతకాశేయవాససమ్‌”, “పద్పాామ్‌ నఖమణి(శేణ్యా 


విలసద్భా3మ్‌ సమాచితామ్‌ I 
హృతుద్మకర్పికాథిషయమ్‌ ఆ(కవమ్యాత్మన్వ 
వ్యవప్తితమ్‌” - ధ్యానమునకు మనస్సులో 


(పతిష్టించుకునే ఒక దేవతా స్వరూపము సాధకుడిని 
అన్నుగహించేలా ఊహించుకోవాలి. ఆ దేవత యొక్క 
ముఖము, కళ్ళు, ముఖ కవళికలు చాలా పసన్నముగా 
ఉన్నట్లు ఊహించుకోవాలి. ఆ దేవత ముక్కు, కను 
బొమ్మలు, చెక్కిళ్ళు చక్కగా తీర్చి దిద్దినట్లు, చాలా 
అందముగా ఉన్నట్లు ఊహించుకోవాలి. 


ఆ దేవత స్వరూపము మధ్య వయస్సులో 
(యవ్వనములో) ఉన్నట్లు, ప్రతి అంగము అందముగా 
ఉన్నటు, పెదవులు ఎరగా ఉన్నట్లు, కనుబొమ్మల 
చివరలో మహా పురుషుల లక్షణమైన ఎరవాగు 
(ఎరజీర) ఉన్నట్లు ఊహించుకోవాలి. నమస్కరిస్తే 
చాలు, వరములు (ప్రసాదిస్తాడు అనే భావనతో 
ధ్యానము చేయాలి. ఆయనను శరణు వేడవలసిన 
వాడు, కరుణా సముదుడు అనే భావనతో ఉండాలి. 


12 


వక్ష సఫలము మీద శ్రీదేవి యొక్క మచ్చ ఉందని, 
బాగా వర్గము కురిపించే మేఘము ఎంత నల్లగా 
ఉంటుందో, అటువంటి నల్లని స్వరూపము అని, 
మబ్బు ఎలా అయితే వర్షము కురిపిస్తుందో, అలా ఆ 
దేవత వరములను కురిపిస్తుందని, వనమాలను 
ధరించాడని, కొసుభము అనే మణితో 
అలంకరించబడిన  ఆభరణమును ధరించాడని 
పసుపు పచ్చని పట్టు వస్తమును ధరించాడని భావన 
చేయాలి. 


కళ్ళు మూసుకొని చేసే ధ్యానములో ఈ 
స్వరూపముతో ఉండే  శ్రీమన్మహావిషు వను తమ 
హృదయములోనే ఫ్రిరముగా స్థాపించుకొని, నా 
హృదయములోనే ఉన్నాడు అనే భావనతో ధ్యానము 
చేయాలి. ధారణ చక్కగా కుదిరితే, ధ్యానము 
సాగుతుంది. 


శిమన్మహావిష్ణువు పాదముల గోళ్ళ కాంతులతో 
మన హృదయము (పకాశిస్తోంది అనే భావనతో, మన 
హృదయ పద్మము మధ్యలో ఉండే కర్ణికలో 
శీిమన్మహావిష్ణువు ఉన్నట్లుగా ధ్యానము చేయాలి. మన 
మనస్సులోని ఆలోచనలు అన్నిటినీ ఆ 
సీమన్మహావిష్టువు మీదకే ప్రసరించేలా ఉంచుకోగలిగితే, 
సీమన్మహావిష్టువు ఆ భక్తుడిని అనుగ్రహిస్తాడు. 

13 


ఉదాహరణ: 


1. విష్ణు పురాణము - ముందు సూత్రములో 
చెప్పిన ప్రహాదుడి పూర్వ జన్మ వృత్తాంతము 
తరువాత, (ప్రహ్లాదుడు తాను పూర్వ జన్మలలో 
చేసుకున్న సత్కర్మలు, సాధన, వాటి సంస్క్కారముల 
యొక్క ప్రభావముతో మరియు తన తల్లి గర్పములో 
ఉన్నప్పుడే నారదుడు ఉపదేశముతో, పప్రహ్లాదుడికి 
చిన్నతనములోనే ధారణ కుదిరి, ధ్యానము కూడా 
సిదించింది. ఆయన నిరంతరము హరి నామ స్మరణ, 
హరి ధ్యాన పరాయణుడిగా ఉండేవారు. దానితో 
ఆయన తండి హిరణ్యకళిపుడికి కోపము వచి, 
పహోదుడికి అనేక దండనలను విధించాడు. హరి 
రక్షణతో ఆ దండనలు |ప్రహాదుడికి ఏ హానీ కలగలేదు. 


దానితో హిరణ్యకశిపుడు తన రాక్షస 
పురోహితులను పిలిచి, పహాదుడి మీద అభిచార 
(ప్రయోగము చేసి, కృత్య అనే ఒక దుష్ట శక్తిని పుట్టించి, 
ఆ శక్తి ద్వారా ప్రహ్లాదుడిని సంహరించమని 
ఆదేశించాడు. ఆ రాక్షస పురోహితులు ప్రహ్లాదుడి మీద 
అభిచార ప్రయోగము చేసి కృత్య అనే దుష్ట శక్తిని 
పంపారు. హరి నామ స్మరణ, ధ్యానములో ఉన్న 
ప్రహాదుడి మీదకు ఆ కృత్య వెళ్ళలేక, తనను 
పుట్టించి, ప్రయోగించిన ఆ రాక్షస పురోహితుల మీదకు 

14 


వెళ్ళింది. ఆ రాక్షస పురోహితులు వాళను రక్షించమని 
ప్రహాదుడిని ్రార్దించారు. ప్రహాదుడు హరి నామ 
స్మరణ, ధ్యానము చేసి, ఆ రాక్షస పురోహితులకు 
కృత్య యొక్క బాధ లేకుండా ఉండుగాక అని 
సంకల్పము చేశాడు. దానితో ఆ కృత్య శక్తి క్రీణించి 
అద్యృశ్యమైవోయింది. 


రాక్షస పురోహితులు ఈ విషయము 
హిరణ్యకశిపుడికి వివరించారు. దానితో హిరణ్యకళిపుడికి 
పహాదుడి మీద కోపము ఇంకా పెరిగి, తరువాత 
సంఘటనలు అందులో నరసింహ అవతారము 
ఆవిర్భావము, హిరణ్యకశిపుడు సంహారము, పహోదుడు 
రాక్షస రాజు అవటము, [పహోదుడు రాజ్యము పాలిస్తూ 
(పాపించక వ్యవహారములలో ఉన్నా సరే, హరి నామ 
స్మరణ, ఆయన మీద ధ్యానము చెదరకుండా ఉంది. 
దాని కారణముగా [పహోదుడికి విష్ణు సాన్నిధ్యము 
కలిగింది. 


2. పద్మ పురాణము - ధ్యాన మహాత్మ్యము - 
సోమ శర్మ ఆయన భార్య సుమన తీవ్రమైన తపస్సు 
చేయాలని నిర్ణయించుకొని, దానికి తగిన 
అరణ్యమునకు వెళ్ళారు. అక్కడ నోమ శర్మగారు 
తపస్సు చేస్తున్నారు. సుమన ఆయనకు సేవ, శుశూష 
చేస్తోంది. ఆయన తపస్సును పరీక్షించుటకు 


15 


విష్ణుమూర్తి మొదట తేళ్ళు, పాములను తరువాత 
[కూర జంతువులను పంపించాడు. తరువాత 
కుంభవృప్లి వరము కురిపించాడు. సోమ శర్మగారు, 
సుమన వాటిని ఏమీ పట్టించుకోకుండా తపస్సు 
కొనసాగిస్తున్నారు. తరువాత ఒక పెద్ద సింహమును 
పంపించాడు. ఆ సింహము సోమ శర్మగారి దగరకు 
వచ్చి పెద్దగా గర్జించింది. అప్పుడు సోమ శర్మగారు 
నరసింహ స్వామిని ధ్యానించాడు. ఆ ధ్యానము యొక్క 
మహిమ వలన విష్ణుమూర్తికి దయ కలిగి, నోమ శర్మగారి 
ముందు (ప్రత్యక్షమైనాడు. అప్పుడు నోమ శర్మ, 
సుమన. విషుమూర్తికి. నమస్కరించి. వారము 
కోరుకున్నారు. విష్ణుమూర్తి వాళకు ఆ వరమును 
(పసాదించాడు. 


3. పద్మ పురాణము - ఎక్కువ దయ మరియు 
తపస్సు మీద తీవ్రమైన అభినివేశము (శద, పట్టు) 
కల, పరమేశ్వరుడి అంశావతారమైన దుర్వాస మహర్షి 
(ముక్కోపి అని అంటారు కాని, ఒక మంచి చేయుటకు 
కోపము (ప్రదర్శించేవారు, ధర్మ దేవత కోసము లెక్క 
లేనన్ని సంవత్సరములు (లక్ష సంవత్సరములు) 
తపస్సు చేస్తున్నారు. ఎన్నేళ్ళు తపస్సు చేసినా, తన 
మనస్సులో ఉన్న ధర్మ దేవత (ప్రత్యక్షము 
అవటలేదు అనే ఆలోచన కలిగింది. కొన్నాళ్ళకు ధర్మ 


16 


దేవత పెద్ద పరివారముతో దుర్వాస మహర్షి ముందు 
(ప్రత్యక్షమైంది. ధర్మ దేవత ఆలస్యముగా, ఒక్కతే 
కాకుండా పెద్ద పరివారముతో పప్రత్యక్షమైనందుకు 
దుర్వాసన మహారిక్‌. కోపము వచింది. కాని తన 
కోపమును (ప్రదర్శించకుండా, ధర్మ దేవతతో “మీరు 
ఈ పరివారముతో చాలా ఆలస్యముగా ప్రత్యక్ష మైనారు. 
ఈ పరివారము ఎవరు? ఎందుకు వచ్చారు? అని 
అడిగాడు. తనతో ఉన్న పరివారమును పరిచయము 
చేస్తూ, నా తల్లి - దయ. సత్యము, బహ్మచర్యము, 
తపసు అనే ఈ ముగ్గురు నా అన్నదమ్ములు. యమ, 
నియమ, దానము అనే పండితులు. క్షమ, శాంతి, 
లజ్జ, అహింస, స్వచ్చత అనే స్తీలు. బుద్ది, ప్రజ్ఞ, శద్ద, 
మేధ, సత్కతి, పంచ యజ్ఞములు (1. జపము, 2. 
హామము, 3. బలి, 4. బాహ్మణ ఢ్రేష్ణుని పూజించుట, 
5. పీత తర్పణము), వేదము, భక్తి కూడా నాతో వచ్చారు 
అని చెప్పింది. తరువాత నీవు గొప్ప మహర్షివి. 
నీలాంటి వారికి కోపము మంచిది కాదు. “క్రోధోహి 
నాశయే శ్రేయః తపయేవ న సంశయః సర్వ నాశ 
కర తస్మాత్‌ కోధం త[త వివర్ణయేత్‌ొ” - కోపము 
మంచిది కాదు. నీ కోపము నీ శేయస్సుని, తపస్సుని, 
సీ .నర్వుసన్తమును నాశనము చెస్తుంది. సవ 
కోపముతో నాతో మాట్లాడకు. నీవు కోపమును త్యజించు 


17 


అని చెప్పింది. తరువాత ఈ దేవతలను ఇదివరకు 
నీవు ఉపాసన చేసి, సిదించుకున్నావు. ఈ దేవతలు 
నిన్ను అనుగహించి, నీ తపస్సుకి ఈ దేవతలు 
అందరూ నీకు సహకరించారు. అందుచేత 
వీళ్ళందరినీ కూడా నాతో తీసుకువచ్చాను. 


బ్రహ్మచర్య దేవత - తేజస్సుతో ఉంటాడు. 
పసన్నముగా ఉంటాడు. చేతిలో దండము 
ఉంటుంది. 


సత్య దేవత - కపిల వరము (నలుపు, పసుపు 
కలిసిన రంగు) కలవాడు. దివ్య తేజస్సుతో వెలిగిపోతూ 
ఉంటాడు. 


తపసు దేవత - భగ, భగ మండిపోయే 
జ్వాలలాగ, దివ్య ప్రకాశముతో ఉంటాడు. బంగారు 
వర్షములో మెరిసిపోతూ, ప్రసన్నముగా ఉంటాడు. 
ఎప్పుడూ జ్ఞానము కోసము పరితపిస్తూ, మానవులకు 
జ్ఞాన సాధనలో సహకరిస్తాడు. 


దమ దేవత - |పకాశవంతుడు, పసన్నముగా 
మాట్లాడతాడు. ప్రాణులను దయతో చూస్తాడు. 
అహింసకు తోడ్పుడతాడు. 


18 


నియమ దేవత - జడలు కట్టి ఉంటాడు. చాలా 
కఠినముగా ఉంటాడు. పింగళ వర్గములో ఉంటాడు. 
ఖథమును చేతిలో ధరించి ఉంటాడు. ఏ మ్మాతము 
తేడా వచ్చినా దండించేలా ఉంటాడు. కాని 
శాంతముగా ఉంటాడు. 


శాచము దేవత -  కాంతివంతముగా, 
స్వచుముగా ఉంటాడు. కమండలము, పళ్ళు 
తోముకునే పుల్లను చేతిలో పట్టుకొని ఉంటాడు. 


శుశూష (స్రీ దేవత - సేవ చేయాలి అనే 
అభిలాష, తత్త్వము కలది. గురువులు, పెద్దలు చెప్పిన 
పనులను వెంటనే చేస్తుంది. మహా సాధ్వి. 
నిరంతరము సత్యమును మాత్రమే చెప్పుతుంది. 


గౌరి (అంగ) దేవత - పసన్నముగా ఉంటుంది 
ధైర్యమును ప్రసాదిస్తుంది. బయటకు [పప్రసన్నముగా 
ఉంటూ, లోపల చాలా కఠినముగా ఉంటుంది. 


ధాత్రి దేవత - ఎప్పుడూ మొహములో చిరు 
నవ్వుతో ఉంటుంది. 


క్షమ దేవత - చాలా అందముగా, బాగా 
అలంకరించుకొని, ప్రశాంతముగా ఉంటుంది. 


19 


శాంతి దేవత - నిలకడగా, స్థిరముగా 
ఉంటుంది.  చాంచల్యము ఉండదు. చాలా 
(ప్రశాంతముగా ఉంటుంది. మంగళములను 
(ప్రసాదిస్తుంది. మానవులను జ్ఞానము దాకా 
తీసుకెళుతుంది. 

అహింస దేవత - ఈమె శ్యామలముగా (నల్లగా) 
ఉంటుంది. పద్మాసనములో ఉంటుంది. మిత భాషిణి. 
చాలా తక్కువ మాట్లాడుతుంది. ఓర్పు కలిగిస్తుంది. 
మానవులలో సత్యమును నిలబెడుతుంది. 


శద దేవత - ఈమె చాలా పరిశుదమైన దేవత. 
మనస్సుకు ఆహాదము కలిగిస్తుంది. 


మేధ దేవత - ఈమె కీర్తిని కలిగిస్తుంది. 


మనస్విని దేవత - ఈమె చందుడిలా తెల్లగా, 
స్వచృముగా ఉంటుంది. ప్రశాంతముగా ఉంటుంది. 

ప్రజ్ఞ దేవత - ఈమె ఒక చేతిలో పుస్తకము (జ్ఞాన 
సాధనకు సంకేతము), మరొక చేతిలో పద్మమును 
(జ్ఞానము వికసించి, అభివృద్దికి సంకేతము) ధరించి 
ఉంటుంది. 


20 


దయ దేవత - ఈమె లక్క రంగులో ఉంటుంది. 
పసన్నముగా ఉంటుంది. అందరికీ ఉపకారము 
చేస్తుంది. 


దేవతల తమ దివ్యమైన రూపములలో 
(ప్రత్యక్ష మైనప్పుడు, వాళ్ళ రూపములలో వెంటుకలు, 
కను రెప్పలు (అనిమిషఖ ఉండవు. వాళు న్నిద వోరు. 


ఇలా తన పరివార దేవతలను పరిచయము 
చేసి, నీవు కోపము ప్రదర్శించకుండా శాంతించి, నీకు 
కావలసిన వారము కోరుకోమని చెప్పింది. 


దివికి. దుత్వాసుచునారి నను ఏ కరికత "ఈ 
తపస్సు చేయలేదు. నా లాంటి మహర్షి తపస్సు చేస్తే 
దేవతలు వెంటనే ప్రత్యక్షమవుతారు అని మానవులకు 
చూపించుటకు మాత్రమే చేశాను. మానవులలో 
తొందర ఎక్కువై పోయింది. ప్రతిదీ తొందరగా 
అయిపోవాలి. మానవులకు ముఖ్యముగా కావలసిన 
ఆహారము వండుకొని, తినటానికి కూడా వాళ్ళ దగర 
సమయము లేదు. ఎక్కడ పడితే అక్కడ (రోడ్డు 
పక్కన), ఎలా పడితే అలా (చెప్పులు, బూట్లు 
తొడుక్కొని, నుంచొని, ఎలా చేస్తే అలా (నిన్న మొన్న 
వండినవి), ఏది పెడితే అది (ఎది వండితే అది) తినెసి 
పరుగులు పెట్టుతున్నాడు. విశాంతిెకి, నిదకు కూడా 


21 


సమయము లేదంటున్నారు. ఇలాంటి వాళ్ళు 
ధ్యానము, సాధన చేయాలంకేు, వాళకు దేవతలు 
తొందరగా [పత్యక్షమద్వకమవోతే, వాళ్ళు ధ్యానము 
సాధన చెయ్యనేచేయరు. దేవతలు ఇంత 
ఆలస్యముగా ప్రత్యక్షమవుతారు అంకే, మానవులు 
ధ్యానము, సాధన, తపస్సు అస్సలు చేయరు. 
అందుచేత నాకు కోపము రావటము తప్పు కాదు. 
కటట: తను చనముశససున్నానుుఅని:=. ఏవ (థర 
దేవత) - 1. కాటి (స్మశానము) కాపరి, 2. మహారాజు, 3. 
దాసి పుత్రుడు పుట్టువు గాక అని శపించాడు. ఆ 
శాపము ఫలితముగా ధర్మ దేవత - 1. కాటి కాపరిగా - 
హరిశ)ం[దుడు, 2. మహారాజు - యుధిష్టరుడుగా 
(ధర్మరాజు) 3. దాసి పృతుడు - విదురుడుగా 
జన్మించవలసి వచ్చింది. 


ఒక సాధన (ధ్యానము) ఫలించటాలంకే దాని 
వెనుక ఎన్నో సాధన సంపత్తులు (యమములు - 5, 
నియమములు - 5, ఆసనములు - 5, 
పాణాయామములు - 4, ప్రత్యాహార, ధారణ) కలిసి 
ఉండాలి. 


22 


8. యోగాంగములు - సమాధి 


3. తదేవార్లమా(తానిర్బానమ్‌ స్వరూప శూన్య మివ 
సమాధిః 


తదేవ అర్హమాశతానిరాసమ్‌ స్వరూప 
శూన్యమివ సమాధిః - ధారణతో మనస్సులో ఒక 
దివ్యమైన స్వరూపమును స్థిరపరచుకొని, ఆ 
స్వరూపము మీద ధ్యానము చేస్తూ (తన ఆలోచనలు 
అన్నీ నిరంతరము ప్రసరింపచేస్తూ) క్రమముగా తన 
స్వరూపము నేను” అనే ఉనికి భావన ఆ 
ధ్యేయమైన స్వరూపములో ఐక్యమైపోయి) లేకుండా, 
కేవలము మనస్సులో ధ్యానము చేస్తున్న ఆ 
స్వరూపమే మాత్రమే మిగిలితే, దానిని సమాధి 
అంటారు. 


ధ్యానములో (పథానమెనది, మనస్సులో ఇతర 
విషయములు, ఆలోచనలు రాకుండా, ధారణతో 
మనసుల సిరపరచుకున్న్వ -దివతైన స్వరూపము 
మీదే. తన ఆలోచనలు అన్నీ నిరంతరము 
పసరింపచేయాలి. ధ్యానములో “ధ్యానము అనే 
క్రియ” మరియు ఆ “ధ్యేయమెన స్వరూపము" రెండూ 
అనుభవములో ఉంటాయి. కాని సమాధిలో ధ్యానము 
అనే (క్రియ (“నేను ధ్యానము చేస్తున్నాను” - “నేను” 


23 


అనే ఉనికి, ధ్యానము చేస్తున్నాను అనే భావన) కూడా 
లేకుండా (“నేను కూడా ఆ ధ్యేయమైన దివ్య 
స్వరూపములో ఐక్కమైపోయి), కేవలము ధ్వోయమైన 
స్వరూపము మాత్రమే అనుభవములోనికి ఉంకే అది 
సమాధి స్టితి అవుతుంది. దీనిని సంప్రజ్ఞాత సమాధి 
అని అంటారు (మొదటి పాదములో 19, 20, 44 
సూతములు చూడుము - 19. భవ1ప్రత$యో విదేహ 
పకృతిలయానామ్‌, 20. శద్దావీర్యస్మృతిసమాధి 
పజ్ఞాపూర్వకితరేషామ్‌, 44. ఏతయైవ సవిచారా 
నిర్విచారా చ సూకవిషయా వ్యాఖ్యాతా). 


ఉదాహరణ: 


శివాలయములో శివ లింగము మీద అభిషేకము 
చేస్తుంకు, ఆ శివ లింగము, దాని మీద అభిషేకము 
చేస్తున్న నీరు కారుతున్నట్లు రెండూ విడివిడిగా 
కనిపసొయ (నిను 4 ధాయమెన సారూపము ఇది 
ధ్యానములో ఉండే స్థితి). కాని అమరనాథ్‌ గుహలో 
ఉండే శివలింగము (మంచు లింగము) మీద 
అభిషేకము చేస్తే, ఆ అభిషేకము చేసిన నీరు, ఆ 
మంచు శివలింగము మీద పడగానే, ఆ నీరు కూడా 
మంచుగా మారిపోయి ఆ  శివలింగములో 
కలిసిపోతుంది,  ఐక్కమైపోతుంది. అప్పుడు ఆ 
సివలింగము ఒక్కశే కనిపిస్తుంది. అభిషేకము చెసిన 


24 


నీరు ఆ శివలింగములో ఐక్కమైపోయి కనిపించదు 
(ధ్యేయమైన స్వరూపము - ఇది సమాధిలో ఉండే 
స్పితి). 


ఉదాహరణ: 


దేవతలు, రాక్షసుల మద్య జరిగిన యుద్ధములో 
వృత్తాసుర అనే రాక్షసుడు విజృంభించి యుదము 
చేస్తున్నాడు. దధీచి మహర్షి ఎముకలతో చేసిన 
ఆయుధములు మా(తమే వృతాసురుడిని 
సంహరించగలవు. అందుచేత ఇందుడు దదీచి 
మహర్షి ఆయన భార్య సువర్ప ఉండె ఆశమమునకు 
వచి, ఈ విషయము దధిచి మహర్షికి చెప్పారు. దటీచి 
మహర్షి తన భార్యకు ఏదో పని చెప్పి దూరముగా పంపి, 
తాను యోగాగ్నిలో దగ్గమైపోయాడు. విశ్వకర్మ ఆయన 
వెన్నెముకతో ఇందుడికి వజాయుధము, మిగిలిన 


ఎముకలతో దేవతలా ఆయుధములు 
తయారుచేశాడు. ఆ వజాయుధముతో ఇందుడు 
వృత్తాసుర సంహారము చేశాడు. 


దధిచి మహర్షి భార్య తిరిగి ఆశమమునకు 
వచ్చి, తన భర్త విషయము తెలుసుకొని చాలా బాధ 
పడింది. ఆ సమయములో ఆమె గర్భవతి. ఆమె తన 
తప శక్తితో శిశువుని ప్రసవించి, ఆ శిశువుని ఒక రావి 


25 


చెట్టు క్రింద వదిలేసి, వన వృక్షములు తన 
కుమారుడిని పోషించి, పెంచమని ఆదేశించి ఆమె 
తన [ప్రాణములను వదిలేసింది. ఆ శిశువు ఆ రావి 
పళ్ళు మాత్రమే తింటూ, నీరు త్రాగుతూ ధ్యానము 
చేస్తూ పెరుగుతున్నాడు. ఈ పిల్లవాడిని చూసి 
నారదుడు వచ్చి, ఆ పిల్లవాడికి ఉపనయనము చేసి, 
విద్యలు బోధించి, ఉపదేశములు చేసి, నేను నీకు 
తోడుగా ఉంటాను, నీవు తపస్సు, ధారణ, ధ్యానము 
చేసుకో అని చెప్పాడు. ఆ పిల్లవాడు తీవ్రమైన ధారణ, 
ధ్యానము చేశాడు. ఆ పిల్లవాడు 12 సంవత్సరముల 
వయస్సుకు వచ్చాడు. ఆ పిల్లవాడి తపస్సుకు మెచ్చి, 
ఫ్రీ మన్మహావిష్టువు ప్రత్యక్షమై, నీవు ఈ ధ్యానమునకు పై 
సాయి సమాధి కోసము, నేను నీకు జ్ఞానమును 
బోధించి అదృుశ్యమైపోయాడు. తరువాత ఆ పిల్లవాడు 
సమాధి స్తాయికి సాధన చేసి, తత్త జ్ఞానమును కూడా 
సాధించి, మహర్షి సాయికి ఎదిగాడు. ఆ పిల్లవాడు 
నారద మహర్షి కూడా ఆ రావి చెట్టు కిందే ఉన్నారు. 


ఒకరోజు ఆ మహర్షి నారదుడితో నేను నా 
చిన్నతనములో నాకు తలితండులు లేక, ఈ 
అడవిలో ఒక్కడినీ చాలా కష్టపడి పెరిగాను. మీ 
మూలముగా, మీ సహాయముతో నేను పెరిగి ఈ 
సాయికి ఎదిగాను. నవ గహముల పభావముల వలన 


26 


కష్టములు కలుగుతాయి అని అంటారు. నా కష్టాలకు 
ఏ గ్రహము కారణము? అని అడిగాడు. దానికి 
నారదుడు నీ మీద శని గ్రహము ప్రభావముతో నీకు 
చిన్నతనములో కష్టములు కలిగాయి అని చెప్పాడు. 
అప్పుడు ఆ మహర్షి, ఒక చిన్న పిల్లవాడికి (తనకే అని 
కాదు) కష్టములకు కారకుడైన ఆ శని గ్రహము వైపు 
కోపముతో చూశాడు. ఆ మహర్షి చూపు ప్రభావమునకు 
ఆ శనీశ్వరుడు, ఎవరో లాగి కిందకు పడేసినట్లు, వచ్చి 
భూమి మీద ఆ మహర్షి ఎదుట పడ్డాడు. దానితో 
శనీశ్వరుడి కాలు విరిగింది, బాధ పడుతున్నాడు. అది 
తెలుసుకున్న దేవతలు |బహ్మ దేవుడి దగరకు వెళి, 
ఈ విషయము చెప్పి, గ్రహ గతులు సక్రమముగా 
తిరుగుట లేదు. మీరు వచి ఈ సమస్యను 
పరిష్కారము చేయమని కోరారు. [బహ్మ దేవుడు ఆ 
మహర్షి దగరకు వచ్చి, నీవు ఎవరు? ఎందుకు ఇలా 
చేశావు అని అడిగారు. 


దానికి అక్కడే ఉన్న నారదుడు, ఇతడు చిన్న 
పిల్లవాడిగా ఈ రావి చెట్లు [కింద ఉండి, ఈ రావి పళ్ళు 
తింటూ పెరిగాడు కాబట్టి, నేను ఇతనిని పిప్పలాదుడు 
అని పిలుస్తున్నాను. తరువాత జరిగిన వివరములు 
కూడా అన్నీ వివరించాడు. రావి చెట్టు కింద పెరిగి, 
మహావిష్ణువును సాక్షాకారింప చేసుకొని, మహర్షి స్థాయికి 


27 


పెరిగినందుకు (బహ్మ దేవుడు చాలా సంతోషించాడు. 
కాని నీ చిన్నతనములో, నీ కష్టములకు శని [గహము 
కారణము కాదు. ఎవ్వరూ గ్రహముల (పప్రభావముతో 
కష్టములు పడరు. జీవులందరూ వారు, వారు 
చేసుకున్న పుణ్య పాపముల (కర్మల) ఫలితముల 
కారణముగా సుఖ, దుఃఖములు అనుభవిస్తారు. ఆ 
పుణ్య, పాపముల కర్మల [పభావముతో గహములు, ఆ 
గహ సితులు ఆ, యా స్థానములలో ఉంటాయి. 
గ్రహముల స్థితులు వారు చేసుకున్న పుణ్య, 
పాపములకు సూచకములు మాతమే. (గహములు 
మానవులకు ఎ విధమైన సుఖ, దుఃఖములు కలిగించ 
లేవు. నీవు చేసుకున్న కర్మలకు ఫలితములు నీవే 
అనుభవించావు నీ కష్టములకు శని (గ్రహము 
కారణము కాదు. కాబట్టి, నీవు ఈ శని [గ్రహమును అతని 
సానమునకు పంపించు అని చెప్పాడు. పిప్పలాదుడు 
శని గ్రహమును అతని స్థానమునకు పంపించేశాడు. 
తరువాత (బహ్మ దేవుడు ఎవరైతే శని వారము రోజున 
పిప్పలాద మహర్షిని తలచుకుంకే, వారికి శని గహము 
దోషము ఉండదు అని వరము ఇచ్చాడు. కోనస్త 
పింగలో బభుః అనే శని స్తుతిలో - “పిప్పలాదోనా 
సంస్తుతః” అనే నామము చేర్చారు. 


28 


అగ్ని పురాణము - అగ్ని దేవుడు ఉపదేశము 
- “ధ్యాతా ధ్యానమ్‌ తథా ధోయమ్‌ యశ్చ ధ్యాన 
పయోజనమ్‌ ఏతత్‌ చతుష్టయం జ్ఞాత్వా యోగీ 
యుంజీత తత్త్వవిత్‌” - ధ్యానము చేసేటప్పుడు 
ధ్యానము చేసేవాడికి ఏ లక్షణములు ఉండాలి?, 
ధ్యానమునకు ఏ లక్షణములు, ధ్యానములో ఏ ధయ 
రూపమును ఎంచుకోవాలి? ఏ రూపమును ఎలా 
ఎంచుకోవాలి?, ధ్యానమునకు ప్రయోజనము ఏమిటి? 
అనే ఈ నాలుగు అంశములను సరిగా తెలుసుకున్న 
తరువాతే ధ్యానము చేయుట [పారంభించాలి. 


యమములు, నియమములు, ఆసనము, 
శాణాయామము | ఫతాభోారతము ఛారణ సంంచాలి, 
ధ్యేయమైన రూపము శాస్తేయమైన భగవంతుడికి 
సంబంధించిన సాత్తికమైన సగుణ రూపమును 
ఎంచుకోవాలి. తరువాత మనస్సు యొక్క ఇతర 
విషయములవైపు పోనీయకుండా,  మనన్సుని, 
ఆలోచనలను ధ్యేయమైన రూపము మీదకు మాత్రమే 
(ప్రసరించేలా ఉండాలి. ధ్యానమునకు కలిగే 
(ప్రయోజనములను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. 
క్రమక్రమముగా ఆ సగుణ రూపమును కూడా వదిలేసి 
నిర్గుణ, నిరాకార పరమాత్మ ధ్యానము చేయగల 
సాయికి ఎదగాలి. 


29 


అగ్ని పురాణము - ధారణ, ధ్యానము, 
సమాధి మదక ఉండే అంతరములు లేదా తేడా - 
“ధారణా మనసో ధ్యేయే సంస్తుతిర్‌ ధ్యానవత్‌ 
ధ్విధా మూర్తామూర్త హరి ధ్యాన మనో ధారణాతో 
హరిః” - ధారణ రెండు విధములుగా ఉండవచ్చు - 1. 
తన శరీరములో ఒక అవయవములో మనస్సును 
కేందీకరించుట, 2. బాహ్యమైన శాస్త్రీయమైన 
భగవంతుడి ఒక సగుణ సాత్త్విక రూపమును (ఎక్కువ 
అవయవములు లేకుండా, సరళమైన) మనస్సులో 
పతిష్టించుకొనుట. ఏ రూపమును మనస్సులో 
పతిషించుకున్నారో, ఆ రూపము మీద మనస్సుని 
కేందీకరించుకొని, ధ్యానము సాధన చేయుట. ఆ 
ధ్యానమును ముందుకు సాగించి, సమాధి స్థితిని 
పొందుట. 


అగ్ని పురాణము - ధారణ, ధ్యానము, 
సమాధి లక్షణములు - “ధారణా దా్వాదశాయామాః, 
ధ్యానం ద్వాదశ ధారణాః, ధ్యానం ద్వాదశకం 
యావత్‌ సమాధిర్‌ అభిథధీయతే” - భగవంతుడికి 
సంబంధించిన రూపము యొక్క మామూలు ఆలోచన 
మనస్సులో ఎంతసేపు ఉంటుందో, దానికి 12 రెట్లు 
సమయము ఆ రూపము మీద మనన్సుని 
కేందీకరించగలిగితే, తాగని ధారణ అని 


30 


అనుకోవచ్చు. ఈ ధారణ సమయమును, మరలా 12 
రెట్లు పెంచుకోగలిగితే (మామూలు ఆలోచనకు 144 
రెట్లు, దానిని ధ్యానము అని అనుకోవచ్చు. ఈ 
ధ్యానము సమయమును, మరలా 12 రెట్లు 
పెంచుకోగలిగితే (మామూలు ఆలోచనకు 1,728 రెట్లు), 
దానిని సమాధి అని అనుకోవచుు. 


అగ్ని పురాణము - సమాధి లక్షణములు - 
“ధ్యాయన్‌ మనస్సనివేశ్వ యః తిప్పే ఆచలః స్టిరః 
నిర్వాతా అనవత్‌ యోగీ సమాధిస్త ప్రకీర్తితః | న 
శుణోతి నచఘ్రాతి నపశ్యతి న రస్యతి నచ 
స్పర్శం విజానాతి న సంకల్ప్వయతే మనః 1 న 
చాభిమన్యతే కించిత్‌ నచ బుధ్యతి కాష్టవత్‌ 
ఏవం ఈశ్వర సంలీనః సమాధిస్థ సకీయతే । 
యథా దీపో నివాతస్థః నేంగతే నోపమా(స్తుతాః 
ధ్యాయతో విష్ణు మాత్మానమ్‌ సమాధిస్తస్య 
యోగినః” - ధ్యానము మరియు ధాన సమయము 
12. సరిగ్‌ మనసును వెరి విషయముల దకు 
పోనీయకుండా, పూర్తిగా ఆ ధ్యేయమైన రూపము మీదే 
నిలిపి ఖీ ఖుమైెన:. రూపము మద మనసు పోతంది 
అని కూడా తెలియకుండా (నేను ధ్యానము 
చేస్తున్నాను అని కూడా తెలియకుండా), శారీరకముగా 
మరియు మానసికముగా ఎ విధమైన కదలికలు 


31 


లేకుండా ఉండగలిగితే, ఎక్కువగా గాని వీచని 
(ప్రదేశములో అగ్ని లేదా దీపము జ్వాల ఒకే ధారగా 
మండుతున్నటుగా లేదా వెలుగుతున్న ట్లుగా 
మనస్సును ఉంచుకోగలిగితే, ఆ స్థితిలో ఉన్న యోగి 
సమాధిలో ఉన్నాడు అని అంటారు. సమాధి స్థితిలో 
ఉండే యోగి తన చెవులతో ఏ శబ్దమును వినలేడు, 
తన ముక్కుతో ఏ వాసనను చూడలేడు, తన నోటితో ఏ 
రకమైన రుచులను ఆస్వాదించలేడు, తన 
చర్మముతో ఏ స్పర్శను తెలుసుకోలేడు, మనస్సు 
కూడా ఎ విధమైన సంకల్పములను చేయలేదు. 
మనస్సులో వేరే ఆలోచన రానేరాదు. నేను అను 
భావము, ఇది నా శరీరము భావన, అభిమానము 
ఉండదు. ఏమీ తెలియకుండా ఒక కస్పైులాగ ఉంటాడు. 
ఆ యోగి యొక్క జీవాత్మ, తన ధ్యేయమైన 
పరమేశ్వరుడి యందు లీనమైపోయాడు, 
ఏకమైపోయాడు. అటువంటి స్థితిలో ఉన్న యోగిని 
సమాధి స్టితిలో ఉన్నాడు అని అంటారు. ఎక్కువ గాలి 
వీచని ప్రదేశములో ఉండే దీపము ఎలాగైతే ఏక 
జ్వాలగా వెలుగుతుందో, అలాగే ఆ యోగి మనస్సు 
కూడా, అంతటా వ్యాపించిన ఆ పరమాత్మతో (ధ్యేయ,), 
తనను (ధ్యాత) ఐక్యము చేసుకొని, తనకు (ధ్యాత) 
పరమాత్మకు (ధ్యేయ) మధ్య ఏ బేధమును లేకుండా, 


32 


కేవలము ధ్యేయమైన పరమాత్మ కానన 
అనుభవములోకి ఉంకే, అతని మనస్సు ఏ విధమైన 
చలనము లేకుండా స్థిరముగా ఉంటుంది. 


అటువంటి యోగికి అనేక సిద్దులు కలుగుతాయి. 
దేవతలు నన్ను అన్నుగహించు, నన్ను అన్నుగహించు 
అంటూ ఆ యోగి వెంటపడతారు. అష్ట ఐశ్వర్యములు 
నన్ను పొందు, నన్ను పొందు అని ఆ యోగి 
వెంటపడతాయి. కాని వాటిని లెక్క చేయకుండా తన 
సాధనను కొనసాగించాలి. 


4. తయమేకత సంయమః 


తయం ఏకత సంయమః - ఒకే విషయము 
మీద ధారణ, ధ్యానము, సమాధి - ఈ మూడింటినీ 
కలిపి (విడివిడిగా కాదు) సంయమము అని 
పిలవబడతాయి. సంయమము = ధారణ + ధ్యానము 
+ సమాధి. 


సనంయమయము: ఆ ఛారజఖ = ఏ సారూాుమును 
మనస్సులో స్టిరముగా స్పాపించుకున్నామో + 
వ్యానము. = అద స్వరూపము. మీదనే మనస్సులోని 
ఆలోచనలు అన్నీ ప్రసరిస్తూ + సమాధి - అదే 
రూపముతో జీవాత్మ ఐక్యమై ఉండాలి. సంయమము 


33 


అంకే ధారణ + ధ్యానము + సమాధి అని 
అన్వయించుకోవాలి. 


5. తజ్జ్ఞయాత్‌ ప్రజ్ఞా౭౭ఒలోకః 


తజయాత్‌ ప్రజ్ఞా౭౭లోకః - ఈ 
సంయమమును సాధించినట్లయితే ప్రజ్ఞ (విజ్ఞానము, 
తత్త్వ జ్ఞానము) అనే వెలుగు సిద్దిస్తుంది. 


రెండవ పాదములో 28 వ సూతము - 28. 
యోగాంగానుషానాదశుద్దిక్షయే 
జానదీప్తిరవివేకఖ్యాతేః - యోగాంగ అనుషానాత్‌ 
అశుద్ది క్షయే జ్ఞానదీప్తిః ఆ వివేకఖ్యాతేః - 
యోగాంగములను అనుజానము ద్వారా అశుదిని 
తొలగించుకొని, బుద్దిని, మనస్సుని పరిశ్నుభము 
చేసుకుంకే తేలిపోని, బలమైన, సిరమైన వివేక ఖ్యాతి 
వరకు జానమువురి చెంది 1పకాశ్‌ నుంది. 

యమ (నిషేధములు), నియమ (విధులు) - 
అనే యోగాంగములకు జ్ఞానము కలిగించే శక్తి లేదు. 
ఇవి శరీరములోని అశుద్దులను తొలగిస్తాయి. 


ఆసనము - శరీరములోని ఇంద్రియముల, 
మనసు యొక్క కదలికను ఆపి, శరీరమునకు 
స్టిరమైన స్థితిని కలిగిస్తుంది. 


34 


ప్రాణాయామము - మనసు యొక్క 
చంచలత్వమును అరికట్టి, ధారణకు యోగ్యత 
కలిగిస్తుంది. రెండవ పాదము 53 వ సూతము - 53. 
ధారణాసు చ యోగ్యతా మనసః - నాలుగవ 
విజానముతో కూడిన (ప్రాణాయామము అభ్యాసము 
ద్వారా తదుపరి నాయి అయిన ధారణ (మనస్సు ఒక 
చోట స్టిరముగా ఉండుట) అనే యోగాంగమునకు 
యోగ్యత మనస్సుకి కలిగిస్తుంది. 


ప్రత్యాహారము - ఇందియములను, 
మనస్సుని బయటకు పోనీయకుండా, వాటి, వాటి 
సానములలో ఉండేలా చేస్తుంది. మనస్సుకి స్టెర్యము, 
సిరత్వము కలిగిస్తుంది. 


ధారణ, ధ్యానము, సమాధి (సంయమము) - 
ధారణ దారా మనసులొ ఇక రౌెయమైన దివ్వ 
రూపమును సిరముగా టప్రతిఫ్టించుకొని, ధ్యానము 
ద్వారా ఆ రూపము మీదే మనస్సులోని ఆలోచనలను 
నిరంతరము ప్రసరింపచేస్తూ, సమాధి ద్వారా 
ధ్యానము అనే ఉనికి లేకుండా, ఆ ధ్యేయమైన 
రూపములో జీవాత్మ  ఐక్కమైపోయి, మనస్సుతో 
బయమున: చల్ల రూపముయొుక; అనుభవము 
కలిగిస్తుంది. ధ్వ్యయమైన రూపమును తెలియచేస్తుంది. 
జ్ఞానమును కలగచేస్తుంది. 


35 


తిశిభిబాహ్మణోపనిషత్‌ - 56 - “ధ్యానేనైవ 
సమాయుకో యోోమ్ని చాత్యంతనిర్మలే, 
సూర్యకోతిదు్యుతి రథం విద్యోతిత మధథోక్షజమ్‌, 
హృదయామురుహాసీనం ధ్యాయే ద్వా 
విశ్వరూపిణమ్‌, అనేకాకార ఖచిత మనేక 
వదనాన్వితమ్‌, అనేక భుజసంయుక 
మనేకాయుధమణితమ్‌, నానావర ధరం దేవం 
శాంతము[గ్ర ముదాయుధమ్‌, అనేక నాయనాకీర్లం 
సూర్యకోతి సమప్రభమ్‌, ధ్యాయతో యోగిన 
స్సర్వం మనోవుత్తి ర్వినశ్వతి” - ధ్యానముతో 
మాత్రమే మనస్సు  నియం(తించబడుతుంది. 
భోసనయము భగవంతుడి అ రూపమునైనా 
ధ్యానించవచుుు. మనస్సు యుక్క అల్ప 
స్వభావమును పెంచుకుందుకు పరమాత్మ యొక్క 
విశ్వ రూపమును, విరాట్‌ రూపమును ధ్యానించాలి. 
హృదయ పద్మములో భగవంతుడి విశ్వ రూపమును 
పతిష్టించుకోవాలి. భగవంతుడు అనేక రూపములు, 
అనేక ముఖములు, అనేక భుజములు (చేతులు), 
చడవారిని దండించుటకు ఆ చేతులలో అనేక 
ఆయుధములను ధరించాడని, అనేక రంగులలో 
ఉన్నాడని, మంచివారిపట శాంతముగా ఉన్నట్లు 
మరియు చెడ్డవారిపటై ఉగముగా ఉన్నట్లు, కోతి 


36 


సూర్యుల (ప్రకాశముతో ఉన్నట్లుగా భావిస్తూ ధ్యానము 
చేసుకోవాలి. ఈ విధముగా  విశ్వరూపమైన 
పరమాత్మను ధ్యానిస్తే, మనస్సుకు విశాలమైన, 
గహనమైన విషయములను అర్దము చేసుకునే ప్రజ్ఞ, 
జ్ఞానమును పొందుటకు యోగ్యత కలుగుతుంది. 
అప్పుడు మనస్సులోని కదలికలు అన్నీ ఆగిపోతాయి. 


త్రశిభిబాహ్మణోపనిషత్‌ - 57 - 
“హృతుుండరీకమథధ్యస్తం చైతన్యం జ్యోతి 
రవ్యయమ్‌, కదమృగోళకా కారం తుర్యాతీత 
పరాత్పరమ్‌, అనంతమాననమయం చిన్మయం 
భాస్కరం విభుమ్‌, నివాతదీప సదృశ 
మకృ(త్రిమమణీ ప్రభమ్‌, ధాాయతో యోగిన స్తస్య 
ముక్తి, కరతలే స్టితా" - హృదయ కమలము మధ్య 
ఉండువాడు, చైతన్య జ్లానస్వరూపుడు, అవ్యయుడు, 
కదంబ పుషుగుచ్చము వంటి ఆకారము కలవాడు, 
తుర్యాతీతుడు, పరాత్సరుడు, ఆనందమయుడు, 
చిన్మయుడు, భాస్కరుడు, విభుడు, 
నవాతదీపసదృకశుడు, ఆకృ(తిమ కౌస్తుభము మణుల 
కాంతితో |ప్రకాశించువాడు, అగు  పరబహ్మలో 
లయమైపోయి ధ్యానించునో అటి యోగికి, అరచేతిలో 
ఉన్న ఉసిరి పండు నదె, వెడి హాము! కలుగును. 


37 


మొదటి దశలో పరమాత్ముడి విశ్వరూపమును 
మనస్సులో ధ్యానము చేస్తూ తరువాత దశలో 
[కమ్మకమముగా పరమాత్ముడి అలంకారములను, 
ఆయుధములను, ఆభరణములను, శరీర 
అవయవములను, రూపమును తగ్గించుకుంటూ 
పరమాత్మ యొక్క నిర్గుణ, నిరాకార, గుణాతీత, 
విషయాతీత, అనంత ప్రకాశ స్వరూపమైన చైతన్య, 
జాన స్వరూపమును, ఆనంద స్వరూపమును 
భావించుకుంటూ ధారణ చేసుకొని, ధ్యానము సాధన 
చేయాలి. 


దర్శనోపనిషత్‌ - నవమః ఖండః - “అథవా 
సత్యమీశానం జ్ఞాన మానంద మధ్యమమ్‌, 
అత్యర్దమచలం నిత మాదిమధ్యాంతవర్సితమ్‌, 
తథా స్తూల మనాకాశ మానంస్ప్రృంశ+ 
మచాక్షుషమ్‌, న రసం స చ గందాఖ్యు మప్రమేయ 
మనూపమమ్‌, ఆత్మానం సచ్చిదానంద మనంతం 
బ్రహ్మ సువ్రత, అహ మస్మీ తుభిధ్యాయేత్‌ 
ధ్యేయాతీతం విముక్తయే, ఏవ మభ్యాసయుక్తస్య 
పురుషస్య మహాత్మనః, కమా ద్వేదాంతవిజానం 
విజాయేత న సంశయః ఇతి” - దత్తాత్రేయ స్వామి 
సాంకృతికి అనే శిష్యుడికి తత్త్వ జ్ఞానము బోధిస్తూ, 
ధ్యానములో పరమాత్ముని సగుణ రూపములో 


38 


ధ్యానము [పాధమిక దశ, తరువాత పరమాత్ముని 
నిర్గుణ, గుణాతీత, నిరాకార, నిర్విశేష రూపమును 
(సత్వ రూపము, నిత్య రూపము - భూత, వర్తమాన, 
భవిష్యుతు - మూడు కాలములలో ఏ విధమైన మార్పు 
లేకుండా ఉండేవాడు, జాన రూపము - చిత్‌ (చైతన్య) 
రూపము, ఈశానము - ఈ జగత్తును తన ఆదీనములో 
ఉంచుకొని పాలించేవాడు, ఆనంద రూపము, 
అద్వైత రూపము - ఈ జగత్తు అంతా ఒకే 
స్వరూపమైన పరమాత్మే, మరొకటి లేదు), నిర్మలము - 
ఏ మాత్రము మాలిన్యములు లేని రూపము, 
ఆదిమధ్యాంత వర్సితం - మొదలు లేదా పుట్టుక, 
మధ్యమము లేదా ఉండుట లేక పెరుగుట, నశించుట 
లేని స్వరూపము, ఏ గుణములు లేని, ఏ ఆకారము 
లేని, ఇందియములకు తెలియని రూపముగా, 
దేనితోనూ పోల్ప్చలేని రూపముగా) ధ్యానము చేయాలి. 
తరువాత ఆ పరమాత్మ అంశము నేను, ఆ (బహ్మ 
స్వరూపము నేనే అనే భావనతో నిర్గుణ ధ్యానము చేస్తే 
విముక్తి తప్పకుండా కలుగుతుంది. 


ధాశనబిందూపనిషత్‌ కు "క్‌ 2. హోలీ 
స్థానములో ఉండే సమాన వాయువుతో ఒక్కడైన 
జీవుడు ఈ శరీరము భాగమును భరించుచున్నాడు. 
పాణాయామము సాధన దశలోనే ధారణ, ధ్యానము 


39 


కొదిగా ప్రారంభించి, నాభి స్థానములో (మణిపూరక 
చక్రములో) విష్ణువు యొక్క రూపమును ధారణ 
చేసుకొని ధ్యానము చేయాలి. అదే (ప్రాణమును 
హృదయ స్థానమునకు తీసుకువచ్చి, హృదయ 
స్థానములో (అనాహత చక్రములో బహ్మ దేవుడి 
రూపమును ధారణ చేసుకొని ధ్యానము చేయాలి. ఆ 
ప్రాణ వాయువును భూ మధ్యకు తీసుకువచ్చి (ఆజ్ఞా 
చక్రములో) రుదుడి రూపమును ధారణ చేసుకొని 
ధ్యానము చేయాలి. ఈ త్రిమూర్తి ధ్యానమును 
మత మముగా' అక. మూరి త్యానయు. అఖఫ్వ్యానము 
చేయాలి. ఆ తరువాత పెన చెప్పిన పరమాత్ముని 
నిర్గుణ, గుణాతీత, నిరాకార, నిర్విశేష రూపమును 
ధ్యానము చేయగల స్థాయికి ఎదగాలి. 


6. తస్య భూమిషు వినియోగః 


తస్య భూమిషు వినియోగః - 5 వ సూత్రములో 
చెప్పిన సరయమము ద్వారా కలిగే ప్రజ్ఞా లోక సిదిని 
క. చిన్న సామాన్య విషయములు 
తెలుసుకునేందుకు వినియోగించకూడదు. 
సంయమము ద్వారా కలిగిన ప్రజ్ఞా లోకముతో 
ఆగిపోకుండా, పై సాయి 1. సవితర్క సమాధి, 
నిరితర్క సమాధి, 3. సవిచార సమాధి, 4. నిర్విచార 
సమాధి, 5. నిర్వికల్ప సమాధి లేదా నిరీజ సమాధి, 6. 

40 


సంప్రజ్ఞాత సమాధి స్టితిని క్రమక్రమముగా 
సాధించుకుందుకు మెట్టుగా వినియోగించుకోవాలి. ఈ 
(ప్రజ్ఞా లోకము లేనిదే పై స్థాయి సిీతి సాధన 
చేయలేరు... 


మొదటి పాదములో 20 వ సూ[తము - 20. 
శ్రద్దా వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞాపూర్వక 
ఇతరేషామ్‌ - ఈ సూత్రములో సమాధి తరువాత 
కలిగే పజ్ఞ 1. సవితర్క సమాధి, నిరితర్క సమాధి, 3. 
సవిచార సమాధి, 4. నిర్విచార సమాధి 5. నిర్వికల్ప 
సమాధి లేదా నిరీజ సమాధి ఫ్రితి క్రమక్రమముగా 
సాధించుకుందుకు ఈ (ప్రజ్ఞను వినియోగించుకోవాలి. 


“యోగో యోగస్య టదేశకః", “యోగేన 
యోగజాతవ్యః యోగో యగాత్‌ ప్రవర్తతే 
యో(ప్రమత్తస్తు యోగేన స యోగే రమతే సిరమ్‌” - 
[ప్రాధమిక యోగమే ఏ యోగ స్థితిలో ఉన్నాము, ఏ 
యోగము ద్వారా పెన ఏ యోగము సాధన చెయాలి, 
అని క్రమక్రమముగా ఉపదేశము చేస్తూ ఉంటుంది. 
(ప్రజ్ఞ కాపాడుతుంది. యాగము ప స్థాయి సాధనకు 
తీసుకెళుతుంది. పై సాయి యోగమును, యోగముతో 
(కింద స్థాయి సమాధిలో కలిగే ప్రజ్ఞతో) 
తెలుసుకోవాలి. పై సాయి యోగమునకు కావలసిన 
సాదన సత్తత న. జ. సాయి సమాధి ద్వారా 


41 


అందుతుంది. సాధనను విడిచిపెట్టకుండా 
నిరంతరము చేయవలెను. అటువంటి సాధకుడు 
చాలా కాలము తన యోగ సాధన ద్వారా 
పయాోజనములను అందుకుంటూ, చివరికి శాశ్వత 
పయాోజనమైన విముక్తి కూడా అందుకుంటాడు. 
మండల[బాహ్మణోపనిషత్‌ - (ప్రథమ 
(బాహ్మణమ్‌ - 1 - “విషయవ్వ్యావర్తనపూర్వుకం 
బ్రైతన్వే చైతన్య సఫాపనం ధారణా భవతి, 
ధ్యానవిస్మలతి స్సృమాథిః, ఏవం సూక్షా2ంంగాని 
య ఏవం వేద, స ముక్తి భాగృవతి” - యాజ్ఞవల్క్య; 
మహర్సి ఆదిత్య మండలమునకు పయి ఆదిత్య 
భగవానుని దర్శించి, నమస్కరించి, నాకు (బహ 
తత్త్వము ఉపదేశము చేయమని ప్రార్డించెను. 
ఆదిత్యుడు యోగ ఉపదేశములో, ధారణలో స్థాయి 
పరుగుతూ, పెరుగుతూ ఉండగా భగవంతుడి సాగున, 
సాకార అలంకార రూపమును ధారణ చేస్తూ, తరువాత 
భగవంతుని నిర్గుణ, నిరాకార, నిర్వికార చైతన్య 
స్వరూపమును ధారణ చేసే సాయి ఏర్పుడుతుంది. 
ధారణలో ఇది ఉత్తమ స్థాయి ధారణ. అదే చైతన్యము 
ఈ జగత్తు అంతా వ్యాపించి ఉంది అనే భావన 
ఎర్పడితే అది ఉత్తమ సాయి ధ్యానము. నేను 
ధ్యానము చేస్తున్నాను అనే భావన కూడా ఆ చైతన్య 


42 


స్వరూపములో ఐక్యమైపోయి, కేవలము ఆ చైతన్య 
స్వరూపమే ధ్యానములో మిగిలిపోతే అది సమాధి 
అవుతుంది. ఇటి యోగ నూక్షాంగములను ఎవరు 
పూర్తిగా తెలుసుకున్నాడో, అతడు మోక్షమునకు అర్హత 
కలుగుతుంది. 

మండలబాహ్మణోపనిషత్‌ - ప్రథమ 
బాహ్మణమ్‌ - ౩ - “మనోయుక్తా2న్తర్దృష్టి స్తారక 
పకాశాయ భవతి” - ధారణ, ధ్యానము, సమాధుల 
(సంయమము) ద్వారా మనస్సులోని అశుద్దులను 
పూర్తిగా నిర్మూలించుకొని, జ్ఞానము పొందుటకు 
సిదధముగా ఉన్నట్లయితే, మనస్సు లోపల ఉండే 
జీవుడి తత్త్వమును, జీవుడితో కలిసిఉండే పరమాత్మ 
తత్త్వమును తెలుసుకోగలిగితే, జీవుడు తరించుటకు 
కావలసిన జ్ఞానము కలుగుతుంది. 


7.తయమంతరంగమ్‌ పూర్వేభ్యః 


తయమ్‌ అంతరంగమ్‌ పూరే భః - ధారణ, 
వ్యానము. సమాధి (సరియమము) అనే మూడు 
యోగాంగములు అంతరంగ (దగర) సాధనములు. 
అంతకు ముందు చెప్పబడిన ఐదు యాగాంగములు - 
రయ నియమ, ఆసన, వూారాయాము; 
(ప్రత్యాహారములు బహిరంగ సాధనములు. 


43 


బహిరంగ సాధనములు మనస్సులో ఉండే 
అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము 
మొదలైన క్లేశములను, కామము క్రోధము, లోభము, 
By మదము, మాత్సుర్యములు అనే 
అరిషడ్వగమనును, సంస్కారములను శుదము 
చేసిన తరువాత, వాటి [ప్రాధాన్యత తగ్గుతుంది. 
అప్పుడు మనస్సు పరిశుధముగా చేసి, మనో వృత్తులు 
(ఆలోచనలు) లేకుండా ప్రశాంతముగా ఉంకే ఏకాగత 
కలిగి, తత్త్వ జ్ఞానము పొందుటకు అర్హత కలిగిస్తుంది. 
కాని అంతరంగ సాధనములు ఎల్లప్పుడూ ఎక్కువ 
పాధాన్యత కలిగి ఉంటాయి. ధారణ, ధ్యానము, 
సమాధి అనే అంతరంగ సాధన ద్వారా మనస్సు ఒకే 
విషయము మీద కేంద్రీకరించి, ప్రజా లోకము 
పెరుగుతూ, వివేక ఖ్యాతి కలిగి, వివేక ఖ్యాతి ద్వారా 
సంటప్రజ్ఞాత (సవితర్క, నిర్వితర్క, సవిచార, నిర్విచార) 
సమాధి కలిగి తత్త్వ జ్ఞానము స్పష్టముగా (ప్రకాశించి, 
పరమ వైరాగ్యము కలిగి, అసంపజ్ఞాత (నిర్బీజ) 
సమాధి కలుగుతుంది. 


ఎనిమిదవ యోగాంగము అయిన సమాధి ద్వారా 
సంపజ్ఞాత సమాధి (సూక్షాతి సూక్ష్మమైన వస్తువులను 
(ప్రత్యక్షముగా చూడగలిగే సామర్ధ్యము, స్తితి) కలగదు. 
సతపజాత' సమాధికి ముందు పజ లకము: వివేక 


44 


ఖ్యాతి కలిగి తీరాలి. ఏ పని జరగాలన్న లేదా ఏ 
ఫలితము కలగాలన్న దానికి తగ దానికి కావలసిన 
అన్ని సాధనములు చేస్తూ, దానికి కావలసిన జ్ఞానము 
కూడా సరైన స్థాయిలో ఉండాలి. జ్ఞానముతో కలిసిన 
సాధనములే పరిపూర్ణమైన ఫలితములను ఇస్తాయి. 


శివ సంహిత - పరమేశ్వరుడు గౌరీదేవికి 
యోగోపదేశములు చేస్తూ - “ఏతత్‌ ధ్యానస్య 
మహాత్మ్యమ్‌ మయా వక్తుం న సక్కతే యః 
సాధయతి స జానాతి సహ అస్మాకమతి సమ్మతః” 
-7౯ వ యోగాంగమైన ధ్యానము యొక్క 
గొప్పతనమును నేను కూడా చెప్పలేనంత ఉంది. 
ఎవరైతే ధ్యానము సాధన చేస్తారో, వాళ్ళకే 
అనుభవములోకి వస్తుంది. ఆ సాధకుడు అనుభవించి, 
నాకు ఈ ఫలితము కలిగింది అని చెప్పితే, దానిని 
నేను అంగీకరించాలి. “ధఛ్యానాదేవ విజానాతి 
విచితేక్షణ సంభవమ్‌ అణిమాదిగుణోపేతం 
భవత్వేవ న సంశయః” - ధ్యానము ద్వారా 
తెలుసుకోవలసిన అతి సూక్ష్మమైన విషయములను 
కూడా స్పష్టముగా తెలుసుకోగలుగుతారు. విజ్ఞానము 
యొక్క స్పష్టతను పొందుతారు. ధ్యానము ద్వారా 1. 
అణిమ, 2 మహిమ, 3. గరిమ, 4. అఘము, 5. (ప్రాపి,é6. 
పాకామ్యము, 7. ఈశత్వము, 8. వశిత్వము అనే అష్ట 


45 


సిదులను పొందుతారు. మోక్షమునకు దగర 
అవుతారు. “రాజయోగో మయాఖాాతః సర్వ 
తంతేష గోపితః రాజాధిరాజ యోగోయం 
కథయామి సమాసతః” - దీనిని రాజ యోగము 
అంటారు. దీని పైన రాజాధిరాజ యోగము మరొకటి 
ఉంది. అన్ని తం్యతముల కంటె అతి రహస్యమైనది. 
దానిని ఎవ్వరూ చెప్పరు. “స్వస్తికం చ ఆసనం 
కృత్వా సుమరే జన్తుః వర్గితే గురుం సంపూజ్య 
ఎత్నేన ధాశనమేతత్‌ సమాచరేత్‌” - రాజ యోగము 
ద్వారా కలిగే ధ్యానము, ఆ ధ్యాన సిద్ధి కలిగిన 
తరువాత, మరలా ఒక ఆసనము (స్వస్తిక్‌ ఆసనము) 
వేసుకొని; ఏ విధమైన విఘ్నములు కలగని ఎకాంత 
(మానవులు, జంతువులు లేని) ప్రదేశములో కూర్చొని, 
గురువును పూజించుకొని, చెప్పబోయే కొత్త ధ్యానమును 
మొదలుపెట్టాలి. “నిరాలంబం భవేత్‌ జీవం జ్ఞాత్వా 
వేదాంత యుక్తితః నిరాలంబం మనః కృత్వా న 
కించిత్‌ చింతయే సుధీః” - మొదటి దశ ధ్యానము 
కంకు సె సాయి. ధ్యానము చెయాలి. ఎ. విశేషములు, 
ఆకారము, రూపము రంగు, వాసన లేని, నిర్గుణ, 
నిరాకార, నిర్విశేష (నిరాలంబ) పరమాత్మ స్వరూపము 
(ఉపనిషత్తుల వాక్కములలో వివరించిన పరమాత్మ 
మొక్కు సృరూవమును మనస్సులో థారణ చేసుకొని; 


46 


వేరే విషయములను ఆలోచించకుండా, మనస్సుని 
కదలనీయకుండా పరమాత్మ స్వరూపము మీదే 
ఆలోచనలు అన్నీ కేందీకరించుకోవాలి. “ఏతత్‌ 
ధ్యానాత్‌ మహా సిద్దిః భవత్‌ ఏవ న సంశయః, 
వృతి హీనమ్‌ మనః కృత్వా పరిపూర్ణమ్‌ స్వయం 
భవేత్‌” - ఇటువంటి ధ్యానము ద్వారా గొప్ప మహా 
సిది తప్పకుండా కలుగుతుంది. మనస్సులో ఏ 
రకమైన కదలికలు, ఆలోచనలు, వికారములు లేని 
సితి కలుగుతుంది. ఈ స్టితిలో పరమాత్మ యొక్క 
పరిపూర్ణమైన స్థితిని పొందగలుగుతాడు. మనస్సు 
ద్వారా కలిగే కష్టములను నివృత్తి చేసుకోగలుగుతాడు. 
“చరాచర మిదమ్‌ విశ్వమ్‌ పరోక్షం యః కరోతి చ 
అపరోక్షమ్‌ పరం (బహ్మ వ్యకమ్‌ సర్వం 
పలీయతే” - జీవులకు కష్టములు ఎందుకు 
కలుగుతున్నాయి అనే విషయము ఎవ్వరూ పూర్తిగా 
అర్ధము చేసుకోలేదు. జీవులు (మానవులు) తన 
స్వస్వరూపమును (ఆత్మ స్వరూపమును) 
మరిచిపోయి, తన కంటు వేరుగా ఉండే ఈ ప్రపంచము 
మీద తన దృష్టిని (ఆలోచనలను) సాగిస్తున్నాడు. 
(ప్రపంచమునకు సంబంధించిన విషయములు అన్నీ 
మనస్సులో ఉన్నాయి (ప్రత్యక్షము). కాని ఈ 
(ప్రపంచమును చూస్తున్నది “నేను” - ఆత్మ తత్త్వము 


47 


ఏమిటి అని మాత్రము అలోచించుటలేదు. ఆత్మ 
తత్త్వము లేదా పరమాత్మ తత్త్వము పూర్తిగా మరుగున 
పడిపోయింది (పరోక్షము). ముఖ్యమైన కావలసిన 
ఏకషయము మరుగున పడి, అక్కర లెని విషయములు 
అన్నీ చాలా |ప్రధానములుగా అయ్యాయి. 
పత్యక్షముగా చూసే [పాపించక విషయములను 
వదిలి (పరక ము, మరుగున అవ్వాల, మరుగున 
పడ ఆత్మ తత్త్వమును తెలుసుకొనటకు (ప్రత్యక్షము, 
(ప్రధానము అవ్వాలి) [ప్రయత్నము చేయాలి. అప్పుడు 
(ప్రపంచము ద్వారా కలిగే ఎ కష్టము ఉండదు. “జ్ఞాన 
కారణ అజానమ్‌ యదా నోత్పద్యతే ధృతమ్‌ 
ఆభాసం కురుతే యోగీ సదా సంగ వివర్సితమ్‌” - 
వీటన్నిటికీ ప్రధానమైనది జ్ఞానము. పాపించక 
విషయముల జ్ఞానమును (అపర విద్య) అజ్ఞానముగా 
భావించి, దీనిని వదిలిపెట్టి, ఆత్మ తత్త్వ జ్ఞానము (పరా 
విద్య - బహ్మ జ్ఞానము - ముండకోపనిషత్‌ - 1-1-5) 
సాధించుకుంకే ఈ ఫలితములను పాందవచ్చుు. 


రాజ యోగములో మనస్సులో ధ్యానము అనే 
చిన్నప్పాటి కదలిక ఉంది. రాజాధిరాజ యోగములో ఆ 
చిన్నపాటి కదలిక కూడా ఉండదు. 


సమాధి - 8వ యోగాంగము 


48 


సంప్రజాత సమాధి - తత్త్వ జ్ఞానము 
స్పష్టముగా భాసిస్తూ ఉంటుంది. 


అసంప్రజ్ఞాత లేదా నిరీజ సమాధి - 
మనస్సులో ఏ క్రియ, చలనము లేని సితి. 


8. తదపి బహిరంగమ్‌ నిర్వీజస్య 


తదపి బహిరంగమ్‌ నిర్పీజస్యు - ధారణ, 
ధ్యాన, సమాధి (సంయమము) నిర్పీజ సమాధికి చాలా 
దూరముగా ఉండే బహిరంగ సాధనములు. 


సంప్రజ్ఞాత సమాధికి, యమ, నియమ, ఆసన, 
పాణాయామ, ప్రత్యాహారములు ఎలా దూరముగా 
ఉండే బహిరంగ సాధనములో, ధారణ, ధ్యానము, 
సమాధి దగ్గరగా ఉండే అంతరంగ సాధనములో, 
అలాగే నిరీజ సమాధికి ధారణ, ధ్యానము, సమాధి 
బహిరంగ సాధనములు. దూరముగా ఉండి 
సహాయము. చస సాధనముత.. నిరజ సమాధికి 
పరమ వైరాగ్యము లేదా పురుష ఖ్యాతి (పురుషుడు, 
(ప్రకృతికి మధ్య ఉండే తేడాను తెలియచేసే (ప్రజ్ఞ) 
దగ్గరగా ఉండే అంతరంగ సాధనములు. వీటి 
ద్వారానే నిర్పీజ సమాధి సాధించవచ్చు. 


49 


9. 
వుత్తాననిరోధసంస్కారయోరభిభవ।ప్రాదుర్చావౌ 
నిరోధక్షణచిత్తాన్వయో నిరోధపరిణామః 


వు్యుత్తాన నిరోధ సంస్కారయో అభిభవ 
ప్రాదుర్చావౌ నిరోధక్షణ చిత్తాన్వయో నిరోధ 
పరిణామః - మనస్సులోని కదలికల (అవిద్య, 
అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము అనే 
క్లేశములు, సంస్కారములు) ద్వారా కష్టములు 
కలుగుతున్నాయి. ఈ కేశములు మనస్సుని ప్రాపించక 
విషయముల వైపు బయటకు తీసుకువెళి, ఆ 
(బాపంచక: వఏహయములను. శరతము లోపలకి 
తీసుకువస్తున్నాయి. ఈ క్రియలతో (వ్యుత్తాన 
సంస్కారములు - మనస్సును ఒక క్రియకు 
పోత)హించే సంస్కారములు, మనస్సులో కదలికలు, 
చలనము కలిగే స్రితి సంస్కారములను కూడా 
పుట్టించి మనస్సులో అంతర్లీనముగా ముద పడి 
పేరుకొని, నిద్రాణ సితిలో ఉంటాయి. ఆ 
సంస్కారములు. ఏదో ఒక సందరములో వాటి 
(ప్రభావమును మనస్సులో కలిగిస్తూ ఉంటాయి. ఈ 
విధముగా కదలికలతో మనస్సును ఎప్పుడూ 
ఊగిసలాడిస్తున్నాయి. యోగాంగ అనుస్తానము ద్వారా 
శరీరమును, ఇందియములను, మనస్సును వేరే 


50 


విషయముల వైపు బయటకు పోనీయకుండా, ఒకే 
ధ్యేయమైన విషయము/వస్తువు మీద స్థిరముగా 
కేందీకరించే స్థితి కలుగుతుంది. ఈ స్టితిలో 
మనన్సుకు ఆ ధేయమైన విషయము మీద కొద్దిపాటి 
కదలికలు ఉంటాయి. ఈ కొద్దిపాటి కదలికలు కూడా 
లేకుండా ఉండేలా, పూర్తిగా స్థిరముగా ఉండేలా 
(ప్రయత్నము చేసుకోవాలి. ఆ విధముగా క్లేశములను 
పోగొటుకొని. (మనస్సులో "ముద పడి: భురుకుస్ను 
నిదాణ సితిలో ఉండే సంస్కారములను పూర్తిగా 
నిర్మూలించుటకు (నిరోధక్షణ సంస్కారములు - 
మనస్సును క్రియలవైపు పోనీయకుండా నిరోధించే 
సంస్కారములు, మనస్సును కదలకుండా స్థిరముగా 
ఉంచే సంస్కారములు), సంపూర్ణ వైరాగ్యము ద్వారా 
నీరీజ సమాధికి .ముఠలదు.. కలిగే నిరోభ్ర 
సంస్కారములను సాధించాలి. నిరత 
సంస్కారములను పెంచుకొని, సంస్కారములను 
కూడా పూర్తిగా తొలగించుకోవాలి. ఈ స్థితిలోనే 
మనస్సులో ఏ కదలికలు లేకుండా, స్టిరముగా 
ఉంటుంది (నిరోధ పరిణామః కలుగుతుంది). అప్పుడే 
జీవులకు (మానవులకు) ఎ విధమైన కష్టములు 
ఉండవు. 


51 


ధారణ, ధ్యాన, సమాధుల దారా మనస్సుని 
ఇతర [పాపించక విషయముల వైపు ఎక్కువగా 
పోనీయకుండా, మనస్సుని. ఉక స్వరూపము: మిద 
కేంద్రకరించి, ఆ ధ్వయమైన ఒకే స్వరూపము వైపే 
వెళ్ళి స్థాయికి సాధన చేయాలి. ఈ అభ్యాసము పెరిగి 
సంపజ్ఞాత సమాధి స్థితికి సాధించాలి. ఈ స్థితిలో 
జీవుడు, ప్రకృతి యోక్క తత్త్వముల వివేకము పూర్తిగా 
అర్థమవుతుంది. “నేను” (జీవాత్శ) వేరు, ఈ శరీరము 
వేరు అనే వివేక ఖ్యాతి ద్వారా ప్రకృతి యొక్క 
శరీరము, (ప్రాపించక విషయముల మీద నంపూర్త 
వైరాగ్యము బలపడి, నిరోధ సంస్కారము ఏర్పడి, 
మనస్సు కదలకుండా పూర్తిగా సిరపరచుకోొని, 
అసంపజ్ఞాత సమాధి లేదా నిర్బీజ సమాధి 
సాధించాలి. 


10. తస్య ప్రశాంతవాహితా సంస్కారాత్‌ 


తస ప్రశాంత వాహితా సంస్కారాత్‌ - 
మనస్సు నిర్బీజ సమాధి స్థితికి చేరే వరకూ, మనస్సు 
ల కదలికలు లేకుండా (ప్రశాంతముగా 
(ప్రవహించాలంకే నిరోధ సంస్కారము సాధించాలి. 


మనస్సు ఒక ఆలోచన నుండి మరొక ఆలోచనకు 
నిరంతరము ప్రవహిస్తూనే ఉంటుంది. మనస్సు 


52 


యొక్క ఈ [ప్రవాహమునకు కేశములు, సంస్కారములు 
ప్రోత్సహిస్తూ మనస్సుని అల్లకల్లోలము చేస్తూ, 
విజృంభించి ప్రవహించేలా ముందుకు తోస్తూ 
ఉంటాయి. మనస్సు యొక్క ఈ ఆలోచనల 
(ప్రవాహము వాటిద్వారా చేసే [క్రియలు ద్వారా, జీవుడికి 
కష్టములను కలిగిన్తోంది. జీవుడికి ఈ కష్టముల నుండి 
విముక్తి కలగాలంకే, మనస్సు అల్లకల్లోలములతో 
పవహించకుండా ప్రశాంతముగా ప్రవహించాలి. 
మనను [ప్రశాంతముగా పవహించాలంకే, 
మనస్సులో ఉండే వ్యత్తాన సంస్కారములను - 
మనస్సును ఒక క్రయకు పోత్సహించే 
సంస్కారములు, మనస్సులో కదలికలు, చలనము 
కలిగే స్పితి పూర్తిగా నిర్మూలించాలి. ఈ వ్యుత్తాన 
సంస్కారములను నిర్మూలించాలంకే నిరోధ 
సంస్కారములు వృద్ది చేసుకోవాలి. నిరోధ 
సంనస్కారముల |పాబల్యము పెరిగినప్పుడు, మనస్సు 
(పాపించక విషయముల వైపు పోకుండా, 
(ప్రశాంతముగా ప్రవహిస్తే, ఆ ప్రశాంత (ప్రవాహమును 
నిరోధించుట సాధ్యపడుతుంది. 


11. సర్వార్దత్రెకాగతయోః క్రయాదయా చిత్తస్వ 
సమాధి పరిణామః 


53 


సర్వార్దత్రైకాగతయోః క్ష్రయోదయాౌ చితస్య 
సమాధి పరిణామః - వేరు, వేరు విషయములను 
(కళ్లతో చూడాలి, చెవులతో వినాలి, నోరుతో తినాలి, 
చేతులతో పని చేయాలి, కాళతో నడవాలి అనే 
పనులు ఒకే సమయములో అందుకుందుకు, 
చేయుటకు మనస్సు తపన, ఆరాటము పడుతూ 
ఉంటుంది. అన్నీ ఒకేసారి మనస్సుకే కావాలి అని 
అనుకుంటుంది (7.౪ చూస్తూ, అందులోని పాటలు 
వింటూ, A.C. చల్లగాలి అనుభవిస్తూ, గ్లాసులోని Je 
(తాగుతూ, పక్కవాళతో మాట్లాడుతూ ఉంకే - తాను 
అనుభవిస్తున్న రూపము, శబ్దము, స్పర్శ, రుచి, శబము 
ఏక కాలములో సమన్వయము చేసుకోవటము చాలా 
కరము. మను ఉక షయమ మద -నితకడర్మా 
ఏకాగతతో ఉండదు. ఇది మనస్సు యొక్క 
స్వభావసిద్దమైన దోషము). దీనినే సర్వార్దతతా అని 
అంటారు. ఇలా సర్వార్దతతో మనస్సు ఇటు, అటు 
తిరుగుతూ జీవుడికి కష్టాలు కలిగిస్తోంది. దీనికి 
వ్యతితెకముగా మనసు జక విషయము. మీద 
ఏకాగతతో ఉన్నట్లయితే, సర్వారతతో కలిగే 
కష్టములు కొంత తగ్గుతాయి. మనస్సుకు ఉండే 
సర్వార్తత్వము అనే దోషమును క్రమక్రమముగా 
తగ్గించుకుంటూ, క్షయము చేస్తూ, మనస్సును ఒకే 


54 


ధ్యేయమైన స్వరూపము మీద ఏకాగ్రతను 
పెంచుకుంటూ, వృద్ది చేస్తూ ఉండాలి. దీనినే సమాధి 
పరిణామము అని పిలుస్తారు. 


ఈ సమాధి పరిణామమనును సాథధించుకుంకే, 
వ్యుత్తాన సంస్కారములు తగ్గి, నిరోధ 
సంస్కారములకు బలము చేకూరి మనస్సులో 
పేరుకున్న సంస్కారములు పూర్తిగా నశించిపోతాయి. 


ఉదాహరణ: 


ఒక సాధువు గారు యోగాభ్యాసము చేసుకుంటూ, 
ఆయమ దగరకు వచ్చిన వాళకు నేర్పిస్తున్నాడు. 
ఆయన ధ్యానము బాగా నేర్పించేవారు. ఆయన 
ధ్యానము బాగా నేర్పిస్తారు అనే పేరు నలు దిశలు 
వ్యాపించింది. అడవులలో కూడా ఈ వార్త 
వ్యాపించింది. అక్కడ కోతులు సమావేశమై, ఎంత 
గొప్పగా ధ్యానము నేర్పించినా, మనకు (కోతులకు) 
ఎవరూ భ్యానము నేరించలేరు అని 
చర్చించుకుంటున్నాయి. అందులో ఒక కోతి, నేను 
వెళి, ఆ సాదువుగారి దగర ధ్యానము నేర్చుకొని, మీకు 
కూడా నేర్పిస్తాను అని చెప్పింది. దాని (ప్రకారము 
సాధువు గోరి చగరకు వరు, సాదువుగారిని ధానము 
నేరించమని వేడుకుంది. సాదువుగారు సరే అన్నారు. 


55 


ఇందియములను [ప్రాపించక విషయముల వైపు 
బయటకు పోనీయకుండా, మనస్సును ఒకే 
విషయము మీద కేందీకరించుట ధ్యానము, దానితో 
ఎకాగత కలుగుతుంది అని చెప్పి, అలా అభ్యాసము 
చేయమన్నారు. అప్పుడు కోతి నాకు Practical 
అభ్యాసము చేయించండి అని అడిగింది. 


అప్పుడు సాధువు గారు ఒక ఆర్తి పండును ఆ 
కోతి ముందు పెటి, ఆ కోతిని కళ్ళు మూసుకొని, ఈ 
అరటి పండు గురించి ఆలోచించకుండా ఉండు. 
తరువాత కళ్ళు తరిచి, ఈ అరటి పండును 
చూడకుండా ఉండు. ఈ అరటి పండు గురించి 
ఆలోచించకుండా, నీవు వేరే ఏదో ఒకే విషయము మీద 
ఆలోచించు. ఇదే నీకు అభ్యాసము అని చెప్పారు. 
అప్పుడు కోతి ఈ ధ్యానము అయిన తరువాత ఈ 
అరటి పండు ఎమి చేస్తారు అని అడిగింది. 
సాదువుగారికి విషయము అరమయి, ధ్యానము పూర్తి 
అయిన తరువాత నీవే తీసుకోవచ్చు అని చెప్పారు. ఆ 
కోతికి, తాను కళ్ళు మూసుకుంకే ఆ సాధువు గారు ఆ 
అరటి పండును తీసుకువెళ్ళిపోతాడేమో అనే 
భయముతో, మీరు కూడా నాతో ధ్యానము చేయండి 
అని అడిగింది. సాధువు గారు సరే అని, కళ్ళు 
మూసుకొని ధ్యానము మొదలుపెట్టారు. కోతి కూడా 


56 


కళ్ళు మూసుకొని, మధ్యలో కళ్ళు తెరచి, ఆ సాధువు 
గారు కళ్ళు మూసుకునే ఉన్నారు అని చూసి, ఆయన 
ఏమీ మోసము చేయడు అనే నమ్మకము కుదిరింది. 
కోటి మల్ల కళ్ళు మూసుకుంకు, ఆ అరటిపండే 
మనస్సులో కనిపిస్తోంది. కోతి మనస్సులో ఆ అరటి 
పండు ఏ జాతి పండు? ఎలా తొక్క తీయాలి, ఎన్ని 
ముక్కలు చేసుకొని, ఎలా తినాలి, ఎంత రుచిగా 
ఉంటుంది అనే ఆలోచనలే మెదులుతున్నాయి. 


అప్పుడు కోతికి సాధువు గారు ధ్యానము గురించి 
చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి, ఇలా ఆలోచించింది - 
ఒకే వస్తువ మీద మనస్సుని కేందీకరించుట 
ధ్యానము అని చెప్పారు కదా. నేను నా మనస్సుని 
అరటి పండు మీద కేందీకరించాను. కళ్ళు తెరిస్తే 
అరటిపండు చూస్తున్నాను. కళ్ళు మూసుకుంకేు 
అరటి పండు ఆలోచనలే మనస్సులో 
మెదులుతున్నాయి. అంకే మహా యోగులకు, తప 
సంపన్నులకు బయట భగవంతుడు కనిపిస్తాడు, 
కళ్ళు మూసుకుంకే మనస్సులో కూడా భగవంతుడు 
కనిపిస్తాడు, అంటారు. నేను కూడా ధ్యానములో ఆ 
స్థాయికి వచేశాను, అని నిర్ణయించుకొని, కళ్ళు తెరచి, 
సాదువు గారెకి చెప్పకుండా, ఆ అరటి పండును 
తీసుకొని అడవిలోకి వెళ్ళిపోయింది. 


57 


ధ్యానము అంకే ఒకే వస్తువు మీద (ఆ వస్తువు 
అరటిపండు) మనస్సుని కేందీకరించుటను అని 
కోతి అర్హము చేసుకున్నది సరైనదా? ఇదే సరైనది 
అయితే ఎవరైనా ధ్యానము సులభముగా (ఆ వస్తువు 
తనకు కావలసిన, ఇష్టమైన వస్తువును మనస్సులో 
ఎప్పుడూ ఆలోచించుకుంటూ) చేయవచ్చు. కోతి ఆ 
వస్తువు తాలూకు వేరు, వేరు వివరములను, [క్రియలను 
ఆలోచించింది. కోతి మనస్సు అయినా, మనస్సు కోతి 
అయినా ఒక్కకు - ఇటువంటిది ధ్యానము, ఏక్నాగత 
కోవలోకి రాదు. ఇది సర్వార్దత్వము కోవలోకి వస్తుంది. 
సర్వార్దత్వము తగ్గించుకొని,  ఏకార్తత్వము (ఒకే 
విషయము. మీదు ఉక తూవము ముదుజనే అలోచన 
నిరంతరము ఎక ధారగా పవహించుట) 
పెంచుకోవాలి. ఏకార్తత్వము మాతమే ధ్యానము, 
ఏకా(గత కోవలోకి వస్తుంది. 


12. తతః పునః శాంతోదితౌ తుల3ప్రత3యౌ 
చితసైెకకాగతాపరిణామః 


తతః పునః శాంతోదితా తుల్యప్రత్వయౌా 
చితస$ ఏకాగతా పరిణామః - ధ్యేయమైన 
రూపము మీద ఏకాగ్రత కుదురుకుని, సంపజ్ఞాత 
సమాధి స్థితిని పొందిన తరువాత, ఆ స్థితిలో 
మనస్సులో కొన్ని ఆలోచనలు కదిలిపోతూ 


58 


(శాంతము), కొన్ని కొత్త ఆలోచనలు వస్తూ (ఉదిత) 
ఉండగా ఈ ఆలోచనలు అన్నీ మనస్సులో ఒకే 
విషయము మీద వఏ ఒడిదుడుకులు లేకుండా 
(ప్రశాంతముగా, సమానముగా, ఒకే ధారగా ప్రవహిస్తూ 
ఉంళే (తుల్య) దీనిని ఏకాగత పరిణామము అంటారు. 


ఉదాహరణ: 


భాగవతము - 9-6-25 నుండి 31 వరకు - 
చందుడి కుమారుడు యువనాస్వ అనే మహారాజు 
సాత్త్వికుడు, ధర్మముగా రాజ్యము పాలిస్తున్నాడు. 
ఆయనకు సంతానము లేదు. ఆయన సంతానము 
కోసము, భృగు మహర్షి ఆశమము వెళి, ఆయనకు 
నమస్కరించాడు. భృగు మహర్షి యువనాస్వరుడిని 
ఏమీ పట్టించుకోలేదు, ఆయన పనిలో ఆయన 
ఉన్నారు. యువనాన్వ మహారాజు భృగు మహర్షి ఎటు 
వెళ్ళితే, అటు వెళ్ళుతూ తనను చూసేటట్లు 
చేసుకోవాలని పయత్నించాడు. యువనాసః 
మహారాజు ఎంత పయత్నము చేసినా భృగు మహర్షి 
ఆయనను చూడలేదు, పటించుకోలేదు. యువనాస్వ 
మహారాజు మహర్షి ఆశమము ఎదురు గుండా ఒక 
చెట్లు: కింద కూరొని,. భృగు మహరి మీద. ధ్యానము 
చేశాడు. ఆ ధ్యానములో భృగు మహర్షి నన్ను చూడాలి, 
భృగు మహర్షి నా కోరిక వినాలి, భృగు మహర్షి నాకు 

59 


సంతానము కలగాలి అని ధ్యానము చేశాడు. భృగు 
మహర్షి మనస్సులో యువనాస్వ మహారాజు 
కనిపించాడు. అప్పుడు భృగు మహర్షి యువనాస్వ 
మహారాజుని పలకరించారు. అప్పుడు యువనాస్వ్య 
మహారాజు భృగు మహర్షి కాళ్లకు నమస్కరించి, తనకు 
సంతానము కలగట లేదని, తనకు సంతానము 
కలిగేలా ఎదైనా ఉపాయము చెప్పమన్నాడు. అప్పుడు 
భృగు మహర్షి నేను నీకు సంతానము కలిగేలా ఒక 
యాగము చేస్తాను. ఆ యాగమునకు నీవ యజమాని 
మాతమే కాదు, ఆ యాగమునకు నీవు కాపలా కూడా 
కాస్తూ నీవే జ్యాగత్తగా చూసుకోవాలి అని చెప్పారు. 
యువనాస్వ మహారాజు ఒప్పుకున్నాడు. భృగు మహర్షి 
యాగము మొదలుపెట్టారు. యాగము చక్కగా 
సాగుతోంది. మర్నాడు యాగము పూర్తి అవుతుంది. ఆ 
రోజు రాతి యువనాస్వ మహారాజు యాగ శాలను 
జాగతగా కాపలా కాస్తున్నాడు. యువనాస్వ్య 
మహారాజుకు విపరీతమైన దాహము వేసింది. నీళ్ళ 
కోసము వెతికాడు. యాగ శాలలో ఒక కలశములో నీళ్ళు 
కనిపించాయి. ఆ కలశములోని నీళ్ళు తాగేశాడు. 
యువనాస్వరుడికి దాహము తీరింది. తెల్లవారిన 
తరువాత భృగు మహర్థి యాగము పూర్తి చేయుటకు 
వచ్చి, ఇక్కడ ఒక కలశములో నీళ్ళు పెట్టాను, 


60 


ఎమైయింది? అని అడిగారు. దానికి యువనాస్వరుడు, 
నాకు రాత్రి దాహము వేస్తే ఆ కలశములోని నీళ్ళు 
తాగాను అని చెప్పాడు. అప్పుడు భృగు మహర్థి ఈ 
యాగము యుక్క మొత్తము ఫలితము, నా తప శక్తిని 
కలిపి ఆ కలశములోని నీళ్ళలో మంత్రించి పెట్టాను. 
ఈ రోజు ఈ యాగము పూర్తి చేసి, ఈ కలశములోని 
నీళ్ళను నీ భార్య చేత తాగిద్దామని ఇక్కడ పెట్టాను. ఈ 
నీళ్ళు నీ భార్య తాగితే, నీ భార్యకు గర్భము కలిగి, నేకు 
సంతానము కలుగుతుంది. దైవ విధి ఎమో కాని, ఆ 
నీళ్ళు నీవు తాగేశావు. ఆ గర్భము నీకు రావలసిందే. 
నేను ఏమీ చేయలేను, అని చెప్పారు. 


ఇక చేసేది ఏమీ లేక, యువనాస్వరుడు గర్భము 
ధరించాడు. యువనాస్వరుడికి ఆ గర్భము వంద 
సంవతృరములు అలానే ఉంది. తరువాత ఒక 
పిల్లవాడు యువనాస్వరుడి తొడలు చీల్చుకొని 
పుట్టాడు. ఆ పిల్లవాడు మహా తేజస్సుతో, 
పభావితముగా ఉన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడికి 
పాలు ఎవరు తాగించాలో తెలియలేదు. అప్పుడు 
ఇందుడే దిగి వచ్చి, తన బొటనవేలు ఆ పిల్లవాడి 
నోట్లో పెట్టి అమృతమును నోట్లోకి పంపుతూ, “మాం 
ధాత” - ఏడవకు, నా వేలు చీకు, నేను నీకు పాలు 
ఇస్తాను అని అన్నాడు. అందుచేత ఆ పిల్లవాడికి 


61 


మాంధాత అనే పేరు కలిగింది. తరువాత ఇందుడు 
మాంధాతకు చాల వరములు కూడా ఇచ్చాడు. 
తరువాత మాంధాత మహారాజు గొప్ప చక్రవర్తి 
అయ్యాడు. 


అంతా బాగానే అనిపిస్తుంది, కాని లోపము 
ఎక్కడ జరిగింది? యువనాస్వరుడు భృగు మహర్షి 
గురించి ధ్యానము చేస్తున్నప్పుడు నా భార్యకు 
సంతానము కలగాలి అని అనకుండా, “నాకు 
సంతానము కలగాలి” అనే ధ్యానము కారణముగా, ఆ 
ధ్యానము ఫలితముగా తానే గర్భము దాలవలసి 
వచింది. భఛభ్యానము స్వరూపమును... “అర్థము 
చేసుకోవటములో, ఏకాగత యొక్క ప్రభావము, 
ఫలితములను పొరబాటు జరిగింది. అందుచేత 
ధ్యానము సమయములో ఇతర విషయముల వైపు 
మనమ్సుని. పోనీయకుండా, ధ్వేయమైెన ఒకే 
స్వరూపము మీదో ఒకే ఆలోచన నిరంతరము ఏక 
ధారగా ప్రవహించాలి అని నొక్కి నొక్కి 
చెప్పుతున్నారు. ధ్యానములో మొదటి ఆలోచన ఏ 
అంశముతో మొదలు పెట్టారో, తరువాత ఆలోచనలు 
అన్నీ అదే అంశము మీద ఉండి తీరాలి. శాంతి - 
మొదటి ఆలోచన, ఉదిత - తరువాత ఉదయించే 
ఆలోచనల ధార ఒకే అంశము మీద ఉంళే 


62 


(విషయములో, ఆలోచనలో చిన్న మార్పు కూడా 
ఉండకూడదు), మనస్సుకు నిజమైన  ఏక్నాగత 
అప్పుడ ఏర్పుడుతుంది. సర్వార్తత్వము కాకుండా 
ఏకాగత్వముతో ధ్యానము చేయాలి. అప్పుడే ఏకాగత 
పరిణామము కలిగి, సాధించవలసిన శక్తి మనస్సుకి 
కలుగుతుంది. 


13. ఏతేన భూతేంద్రియేషు 
ధర్మలక్షణావసాపరిణామా వ్యాఖ్యాతాః 


ఏతేన భూతేందియేషు ధర్మ లక్షణ అవస్థా 
పరిణామా వ్యాఖ్యాతాః - ఇంతవరకు చెప్పిన 
అంశములను జాాగత్తగా గమనించి చూస్తే పంచ 
భూతములలో (ఆకాశము, వాయువు, అగ్ని, జలము, 
భూమి) మరియు ఆ భూతములకు సంబంధించిన 
పంచ జ్ఞానేందియములలో (1. శోతము, 2. చర్మము, 
3. చక్షును, 4 జిహ్వ, 5. నాసిక పంచ 
కర్మేందియములలో (1. వాక్కు, 2. హస్తములు, ౨. 
పాదములు, 4. పాయువు, 5. ఉపస్థ ఉండే ధర్మ 
పరిణామములు (మార్పులు), లక్షణ పరిణామములు 
(మార్పులు), అవస్త అనే పరిణామములు (మార్పులు) 
గురించి కూడా చెప్పినట్లు అయినది. 


63 


ఇంతవరకు చెప్పిన వ్యత్తాన సంస్కారములను, 
నిరోధ సంస్కారములను ప్రతిపాదన చేసిన 9 వ 
సూతములో మనస్సు (చిత్తము) గురించి చెప్పిన 
ధర్మ, లక్షణ,  అవసల మార్పులను (పంచ 
భూతములకు, పంచ జ్ఞానేందియములకు, పంచ 
కర్మేందియములకు కూడా అన్వయించుకోవచ్చును. 


9 వ సూతములో చెప్పిన మనస్సుకు 
(చిత్తముకు) కలిగే ప్రధానమైన పరిణామములు 
(మార్పులు) - 1. వ్యత్తానము (కదలికలు), 2. నిరోధము 
(కదలికలు లేకపోవటము). కదలికలే స్వభావముగా 
ఉండే, కదలికలను మార్చి, మార్చి కదిలే మనస్సు 
నిరోధించబడి కట్టడి అయిపోతే - 1. కదలికలు, 2. 
కదలకుండా ఉండుట అనే ఈ రెండు 
పరిణామములను (మార్పులను) ధర్మ పరిణామములు 
అని అంటారు. 


ఈ మార్పులు కాలముతో కూడా సంబంధించి 
ఉంటుంది. దీనిని లక్షణ పరిణామములు (మార్పులు) 
అంటారు. ఒక వస్తువు పుట్టబోతోంది (రాబోతోంది - 
భవిష్యత్తు కాలము), వస్తువు పుట్టింది (ఉన్నది - 
వర్తమాన కాలము), వస్తువు నాశనము అయిపోయింది 
(అంతము అయిపోయింది - భూత కాలము). ఈ 
దశలు మనస్సుకి కూడా ఉంటాయి - 1. మనస్సు 


64 


వ్యుతానము - కదలబోతోంది, కదులుతోంది, కదలికలు 
ఆగీపోయరది:. 2 “మనసు. నీరొథయు- = -మనమ్ము 
యొక్క కదలికలు ఆగబోతోంది (భవిష్యత్తు కాలము), 
మనస్సు యొక్క కదలికలు కట్టడి అయింది (వర్తమాన 
కాలము). వేరు ఆలోచన, సంస్కారము (ప్రభావముతో 
మనస్సు కట్టడి నుండి బయటకు వచ్చి మళ్ళీ కదలిక 
పారంభించింది (కట్టడి గడిచిపోయింది - భూత 
కాలము). 


మనస్సులో కలిగే వ్యుతాన సంస్కారముల 
వలన, నిరోధ సంస్కారముల వలన కలిగే 
పరిణామములు (మార్పులు) వ్యత్తాన/నిరోధము 
ఎక్కువ బలముగా ఉన్నాయా, కొంచము బలముగా 
ఉన్నాయా, చాలా బలహీనముగా ఉన్నాయా, అనే 
సితులను అవనా పరిణామములు (మార్పులు) 
అంటారు. 


సున వివరించిన ధర్మ, లక్షణ, అవస్థ అనే 
మూడు పరిణామములు (మార్పులు) పంచ 
భూతములకు, పంచ జ్ఞానేందియములకు, పంచ 
కర్మేందియములకు కూడా తప్పుకుండా ఉంటాయి. 
ఈ వస్తువులకు మూల కారణమైన (తిగుణాత్మకమైన 
మూల ప్రకృతికి కూడా ఇదే పరిణామములు 


65 


(మార్పులు ఉంటాయి. ఈ పరిణామములను అరము 
చేసుకొని అవగాహనలోనికి తెచ్చుకోవాలి. 


అప్పుడు ఎ పరిణామములు (మార్పులు) లేని 
ఆత్మ తత్వమును  తెలుసుకుందుకు దారి 
తెలుసుకున్న. 


14. శాంతోదితావకపదేోశ3ధర్మానుపాతీ ధర్మీ 


శాంతోదితావ్యపదోశకధర్మానుపాతీ ధర్మీ - 
పరిణామములను ఎందుకు తెలుసుకోవాలి అంకే, ఒక 
వస్తువులో ఆకారము మారినప్పుడు దానిని వేరే పేరుతో 
తెలుసుకుంటున్నాము. ఆ మార్పులలో మూడు 
దశలు ఉంటాయి - 1. శాంత పరిణామము - ఇంతకు 
ముందు ఉన్న రూపము కోల్పోయింది, 2. ఉదిత 
బరిణామము. = అపుడు ఇంకొక కొత్త. రూపము 
దాల్సింది, 3. అవ్యపదేశ్య పరిణామము - ఇక ముందు 
మరొక కొత్త రూపము పొందవచుు. 


బంగారము ముద్దతో కొన్ని ఆభరణములు 
చేసినప్పుడు, అందులో ఒక దానిని ఉంగరము, 
గొలుసు, గాజులు, నెర్తెస్‌, వడాణము, దద్దులు అని 
వేరు వరు పరత పితునున్నా ము. బంగారము ముద 
ఆకారము కోల్పోయింది (శాంత పరిణామము). ఆ 
బంగారమే ఇప్పుడు కొత్తగా మరో ఆకారము దాల్సింది 


66 


(ఉదిత పరిణామము). ఇక ముందు మరొక ఆకారము 
పొందవచ్చు (అవ్యపదేశ్యము పరిణామము). అన్నీ 
బంగారముతోనే తయారైనవే, అన్నిటిలో ఉన్నది 
బంగారమే. ఆ బంగారము మరొక వస్తువు నుండి మారి 
బంగారము అయి ఉండవచ్చు కదా. అలాగే ఇనుము, 
ఇత్తడి, కంచు అలా ప్రపంచములో ఉన్న ప్రతి 
వస్తువుకు మూలము వెతుక్కుంటూ వెళ్ళితే, 
(ప్రపంచములో ఉన్న ప్రతి వస్తువుకు ఒకే మూల 
వస్తువు పృధివి (భూమి) అవుతుంది. మరలా ఈ 
పృధివికి మూలము వెతుక్కుంటూ వెళ్ళితే, పృథివి 
సమష్టి అహంకారము నుండి వచ్చింది అని 
తెలుస్తుంది. ఈ సమష్టి అహంకారము మార్పులు 
చెంది ఈ పంచ భూతములు తయారైనవి. సమష్టి 
అహంకారము, మహతత్తఃము నుండి, మహత్తత్త్వము 
(తఅగుణాత్మకమైన మూల ప్రకృతి నుండి తయారైనవి 
అని తెలుస్తుంది. ఈ (తిగుణాత్మకమైన మూల 
ప్రకృతికి మరొక మూల వస్తువు లేదు. 


(ప్రకృతితో తయారైన ఈ వస్తువులు అన్నీ 
పరిణామములకు గురి అవుతాయి. వస్తువులు, 
వాటిలోని మార్పులు కూడా అనంతములుగా 
ఉంటాయి. ఈ మార్పులకు ఎక్కువ [వాధాన్యత 
ఇవ్వకుండా ఆ -వస్తువు యొక్క, మూల. :వస్తువు 


67 


(ప్రకృతి యుక్క తత్వమును తెలుసుకుందుకు 
ప్రయత్నము చేయాలి. 


ఆ మూల ప్రకృతికి జీవులు చేసుకున్న పుణ్య, 
పాపములకు ఫలితములు అనుభవించవలసిన 
సమయము తోడైతే అపుడు ఫ్రకృతి, 
మహత్తత్త్వముగా పరిణమించి, దాని నుండి సమిష్టి 
అహంకారము, దాని నుండి పంచ తన్మా(తలు, దాని 
నుండి పంచ భూతములు పరిణామములు చెంది, ఆ 
పంచ భూతముల నుండి జీవుల శరీరములు, 
వస్తువులు పుట్టుకొస్తాయి. అందుచేత అన్నింటికీ 
పరమ మూలమైన మూల ప్రకృతి యొక్క తత్త్వము 
గురించి తలుసుకుంకే, ఈ వస్తువులు, జీవుడికి మధ్య 
ఉండే బేధములను తెలుసుకోవచ్చు. 


15. కమాన్యత్వం పరిణామాన్యత్వే హేతుః 


(క్రమాన్వత్వం పరిణామాన్వత్వే హేతుః - 
ఒక ప్రకృతికి ఒకే పరిణామము ఉండవలసిన 
నియమము లేదు. ఒక ప్రకృతికి అనంతమైన 
పరిణామములు ఉండవచ్చు, ఉన్నాయి. ఆ 
పరిణామములకు ఒక క్రమము లేదా దశలు దశలుగా 
అనేక మార్పులు ఒక క్రమ పద్దతిలో ఉండవచ్చు. 
అందులో ధర్మ పరిణామములు, లక్షణ (భూత, 


68 


వర్తమాన, భవిష్యత) పరిణామములు,  అవస్తా 
పరిణామములు, శాంత పరిణామములు, ఉదిత 
పరిణామములు, అవ్యపదేశ్య పరిణామములు ఒక [కమ 
పద్దతిగా ఉండవచ్చు. 


బయట వస్తువులలో మార్పులే కాకుండా, మన 
శరీరము లోపల, మన మనస్సులో కలిగే మార్పులు 
వెన్నో కలుగుతున్నాయి. = కోపము వచింది, కోరిక 
కలిగింది, సంతోషము, దుఃఖము, గమ, ద్వేషము, 
ఆందోళన, ఈర్త్య; లోభము, మోహము ఇలా అనేక కొన్ని 
తెలిసిన, కొన్ని తెలియని మార్పులు 
కలుగుతున్నాయి. 


“నిరోధ ధర్మ సంస్కారాః పరిణామోథ 
జీవనమ్‌ చేష్టా శక్తిస్కు చిత్తస్వు ధర్మా దర్శన 
వర్షితాః” - మనలో కలిగే ఎన్నో పరిణామములు మన 
ఊహకు కూడా అందదు. వాటిని చెప్పితే 
ఒప్పుకోవలసివస్తుంది. మొదటి పరిణామము - 
నిరోధ - నిరంతరము చంచలముగా అన్ని చోట్లకీ 
తిరిగే మనస్సుని కదలకుండా నిరోధించుట. రెండవ 
పరిణామము - ధర్మ - మనస్సు డపేరణతో ఈ 
శరీరములో ఉండే ఇందియముల ద్వారా క్రియలు 
పారంభము అవుతాయి. ఆ (క్రియలకు ఫలితముగా 
పుణ్య పాపములు లేదా ధర్మము, అధర్మము 


69 


మనస్సులోనే పేరుకు పోతున్నాయి. మూడవ 
పరిణామము - సంస్కారాః - జన్మ జన్మలలో 
సంపాొదిరచుకొని, మనసుల పురుకున్న. ఎన్నెన్నో 
సంస్కారములు నిదాణ స్టితిలో ఉన్నాయి. అవి వాటి 
సితి నుండి పైకి లేచి వాటి పభావము ఎప్పుడు, పేలా 
కలిగిస్తాయో కూడా తెలియని పరిస్తితి. నాలుగవ 
పరిణామము - “చలమ్‌ గుణ వృతమ్‌” - అనే ఒక 
నియమము. |తిగుణాత్మకమైన మూల (ప్రకృతిలో సత్త్వ 
గుణము, రజో గుణము, తమో గుణము అనే మూడు 
గుణములు ఉన్నాయి. ఈ మూడు గుణములు 
నిరంతరము కదిలే స్వభావము కలిగి ఉన్నాయి. ఈ 
మూడు గుణముల నుండి తయారైన ఈ మనస్సు 
కూడా నిరంతరము కదులుతూ ఉంటుంది. కాని ఆ 
కదలికలు మనకు తెలియుట లేదు. ఐదవ 
పరిణామము - జీవనమ్‌ - జీవులకు ఒక నియమమైన 
ఆయుస్సు లేదా జీవనము ఉంటుంది. ఈ ఆయుస్సు 
లేదా జీవనము ఎందుకు కలుగుతోంది అనే 
విషయము తెలియదు. ఆయుస్సు లేదా జీవనము 
మన క్రియలకు ఫలితముగా కలుగుతోంది. ఆ 
ఆయుస్సు అంక గాలిని పీల్చుకొని, గాలిని విడిచి 
పెట్టటమే కదా. ఈ (క్రియకు ఎవరు కారణము లేదా 
ఎవరు చేస్తున్నారు? ఇది మనస్సు చెసి క్రయ: అని 


70 


అందరికీ తెలియదు కదా. ఆరవ పరిణామము - 
చేష్టలు - ఈ శరీరము, ఈ శరీరములోని ప్రతి 
అవయవములు, ప్రతి ఇం[దియము 
కదులుతున్నాయి. ఇవి ఎలా కదులుతున్నాయి, 
ఎందుకు కదులుతున్నాయి? ఈ శరీరమును 
సంరక్షించుటకు, పోషించుటకు, బలముగా 
ఉండుటకు ఎన్నెన్నో పనులు మన ప్రయత్నము 
లేకుండానే, మనకు తెలియకుండానే 
జరిగిపోతున్నాయి. ఈ క్రియలు, చేష్టలు ఎవరి 
శురణతో జరుగుతున్నాయి? ఈ (క్రియలు, చేష్టలు 
మననసూల ని ఒర మూరు. మనముులె మజ సరత; 
ఒక భావము. ఏడవ పరిణామము - శక్తి - శరీరములో 
అనేక రకములైన శకులు ఉన్నాయి. మనలో ఏ, ఏ 
శకులు ఉన్నాయో, అవి వాటి పనులను ఎలా 
పనిచేస్తున్నాయో ఎవరికీ తెలియదు. ఆ సందర్భము 
ఏర్పడినప్పుడు మనలో దాగి ఉన్న శక్తి మనకు 
తెలియకుండానే విజృంభించి తన క్రియను చెస్తుంది. 
ఇది కూడా మానసిక పరిణామములు. 


ఉదాహరణ: 


ఒక అడవిలో ఒక మరి చెట్టు ఉంది. ఆ మరి 
చెట్టు మీద ఒక |బహ్మ రాక్షసుడు నివాసము 
ఉండేవాడు. ఆ దారిలో ఎవరు వెళ్ళినా, ఆ (బహ్మ 


71 


రాక్షసుడు వాళ్లను పట్టుకొని తినేస్తూ ఉండేవాడు. ఒక 
రోజు నీలకంఠ శర్మగారు, గొప్ప మంత శాస్త వేత్త, ఆ 
దారిని వెళ్ళుతూ, అలసిపోయి ఆ మరి చెట్లు [కింద 
విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు ఆ (బహ్మ 
రాక్షసుడు ఆ చెట్టు మీద నుండి కిందికి దూకి, 
ఆహాకారములు చేస్తూ, నాకు ఆహారము దొరికింది, 
నిన్ను తినేస్తాను అంటూ ఆ నీలకంఠ శర్మగారు 
దగ్గరకు వస్తున్నాడు. అప్పుడు ఆ నీలకంఠ శర్మగారు. 
వౌడిని చూసి నీలకంఠ శర్మగారు: నీవు.ఎవరు?, ఏమి 
చేస్తావు? అని అడిగాడు. అది చూసి ఆ (బహ్మ 
రాక్షసుడికి నన్ను చూసి అందరూ భయపడేవారు. 
ఇతను నన్ను చూసి భయపడకుండా, నేను ఎవరు 
అని నన్ను అడుగుతున్నాడేమిటి అని ఆశ్చర్యము 
వేసింది. అప్పుడు బహ్మ రాక్షసుడు తన గురించి 
అంతా చెప్పి, నిన్ను కూడా తినేస్తాను అని అన్నాడు. 
అప్పుడు నీలకంఠ శర్మగారు తన మంత శక్తితో ఆ 
బహ్మ రాక్షసుడి చేతులు, కాళు కప్పేసి, సరే 
సంతోషమే ముందుకు రా అన్నాడు. ఆ |బహ్మ 
రాక్షసుడు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక 
పోయాడు. (బహ్మ రాక్షసుడు ఆ కట్సు 
విడిపించుకుందుకు ఎన్నో పయత్నాలు చేశాడు, కాని 
విడిపించుకోలేక పోయాడు. అప్పుడు ఆ 1|బహ్మ 


72 


రాక్షసుడు, నీలకంఠ శర్మగారితో కాళ బేరానికి వచ్చి, 
అయ్యా మీ గురించి తెలియక నేను మిమ్మల్ని 
తినేయాలనుకున్నాను, నన్ను క్షమించండి. నన్ను 
విడు, నను మరు సవ చనొను, నేను వెయ మరిది 
మోయగల బరువును కూడా మోయగలను. మీరు ఏది 
చెప్పితే అది నేను చేస్తాను. దయచేసి నన్ను 
విడిపించండి అని |పార్గించాడు. అప్పుడు నీలకంఠ 
శర్మగారు తన మంత శక్తితో కశ్ప్వేసిన ఆ (బహ్మ 
రాక్షసుడిని విడిపించి, అక్కడ ఉన్న ఒక బండ 
రాయిని మోస్తూ తన వెంటబడి రమ్మని 
ఆజ్ఞాపించాడు. ఆ బండరాయి వెయ్యి మందికి పైనే 
మోయగల బరువు ఉంది. (బహ్మ రాక్షసుడు కష్టపడి, 
భుజము మీద పెట్టుకొని మోస్తూ నీలకంఠ శర్మగారి 
వెనకాలే నడుస్తూ వెళ్ళుతున్నాడు. నీలకంఠ శర్మగారు 
తన మంత శక్తితో ఆ బండ రాయి బరువును 
పెంచుతూ ఉన్నారు. ఆ [బ్రహ్మ రాక్షసుడు మోయలేక, 
మోయలేక మెల్ల మెల్లగా నడుస్తున్నాడు. ఆ 
బండరాయి. బరువు: “ఇంకా: పురిగిపోగా [బహ 
రాక్షసుడు ఆ బండరాయిని మోయలేక కింద పడేసి, 
ఇక నేను ఈ రాయిని మోయలేను అని అక్కడ ఉన్న 
ఒక గోయిలో చతికిలపడ్డాడు. నీలకంఠ శర్మగారు తన 
మంత శక్తితో ఆ బండరాయిని ఆ గోయి మీదకు 


73 


తీసుకువచ్చి, తన మం|తములతో యంతములను 
గీసేసి, ఇక ఆ (బహ్మ రాక్షసుడు బయటకు రాకుండా, 
ఆ గోతిలో కప్పేశాడు. అప్పుడు నీలకంఠ శర్మగారు ఆ 
బహ్మ రాక్షసుడితో, ఇక నీవు ఈ బరువు, నా 
మంత్రములను దాటి పెకి రాలేవు, ఈ దారిలో 
వెళ్ళవాళ్ళను నీవ ఎవరినీ తినలేవు. నీకు ఎన్నాళుు 
ఈ |బహ్మ రాక్షసత్వము ఉందో, అన్నాళ్ళు నీవు ఈ 
గోతులోనే, ఇక్కడే అనుభవించు. తరువాత నీవు 
ఎక్కడకు వెళ్ళాలో అక్కడకు వెళ్ళు, అని ఆ (బహ్మ 
రాక్షసుడిని అక్కడే కట్టడి చేసేసి, ఆయన తన దారిని 
తాను వెళ్ళిపోయాడు. 


నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నా ఇష్టము 
వచ్చినట్లు ఎక్కడికైనా తిరుగుతాను అంటూ బాగా 
గర్వము పెరిగి విరవీగుతున్న మనస్సు అనే _బహ్మ 
రాక్షసుడిని, మనము కూడా పెన యోగ సూతములలో 
చెప్పిన విధముగా కట్టడి చేసి, నిరోధ స్థితి, సమాధి 
సాధించిన తరువాత, ఈ మనసు తన మూలమైన 
(ప్రకృతిలో కలిసిపోతాడు. 


యోగ సాధన విభూతులు (ఫలితములు): 
16. పరిణామ1ుతయసంయమాదతీతానాగతజ్ఞానమ్‌ 


74 


పరిణామ త్రయ సంయమాద్‌ అతీత 
అనాగత జ్ఞానమ్‌ - 13 వ సూతములో చెప్పిన ధర్మ 
(వస్తువుల యొక్క ఉత్పత్తి విశేషములు), లక్షణ (ఆ 
వస్తువుల భూత, వర్తమాన, భవిష్యతు కాలములకు 
సంబంధించిన విశేషములు), అవస్తా (ఆ వస్తువు 
యొక్క దశలు - కొత్తదా/పాతదా లేదా సన్నగా/లావుగా 
లేదా తేలికగా/బరువుగా) అనే మూడు పరిణామాల 
మీద మనస్సుని కేందీకరించి, కేందీకరించి, వాటిని 
అవగాహన చేసుకొని, దానిమీద ఏకాగ్రతను 
పెంచుకొని, ఎకాగత ద్వారా ధారణ, ధారణ ద్వారా 
ధ్యానమును, ధ్యానము ద్వారా సమాధిని (4 వ 
సూతము - సంయమమును సాధించినట్లయితే, 
గడిచిపోయిన (భూత కాలములోని) వస్తువుల యొక్క 
జ్ఞానము మరియు భవిష్యత్తులో రాబోయే వస్తువుల 
జ్ఞానము కలుగుతాయి. (వరమానీము. తోసి 
వస్తువులను ఎలాగూ తెలుసుకోవచ్చు). 


సమిష్టిగా చూస్తే భూత, వర్తమాన, భవిష్యత్‌ 
కాలములలో ఉండే అన్ని వస్తువుల జ్ఞానము ఆ 
సాధకుడికి కలుగుతుంది. ఆ వస్తువుల 
పరిణామములు అన్నీ మనస్సుకి (ప్రత్యక్షముగా 
స్పష్టముగా గోచరిస్తాయి. అప్పుడు సాధకుడు 
సర్వజ్ఞుడు అవుతాడు. ఈ సిద్ది (విభూతి కలిగిందంకే, 


75 


ఆ సాధకుడి సాధన సవ్యముగా సాగుతోందని 
(ప్రమాణము. ఈ సిదిని లెక్క పెట్టకుండా అంతిమ 
సిద్ది కోసము సాధకుడు తన సాధనను ముందుకు 
సాగించుకోవాలి. 


17. 
శబ్దార్ణపతాశయానామితరేతరాధాశసాత్సంకరః 


తత్పవిభాగ సంయమాత్సర్వభూత రుతజ్ఞానమ్‌ 


శబ్దార్ణ (ప్రత్యాయానామ్‌ ఇతరేతరాధ్యాసాత్‌ 
సంకరః తత్‌ ప్రవిభాగ సంయమాత్‌ సర్వభూత 
రుత జ్ఞానమ్‌ -  శబము, దాని అర్ధము, ఈ శబ్ద 
అరముల జ్ఞానము ఒకదానికి ఒకటి పెనవేసుకుపోయి, 
కలగలిసిపోయి ఉన్నాయి. ఎది శబ్బ్దమో, ఎది అర్డమో, 
ఎది జ్ఞానమో అని తెలియకుండా అవి ఒకదానికి ఒకటి 
ముడి వేనుకొనీపోయ,; -నసంకీర్ణముగా మవహారము 
చేసుకుంటున్నారు. శబము యొక్క లక్షణములు 
విడిగా, దాని అర్ధము యొక్క లక్షణములు విడిగా, దాని 
జ్ఞానము యొక్క లక్షణములు విడిగా అవగాహన 
చేసుకొని, దాని మీద మనస్సుని కేందీకరించి, 
కేందీకరించి, దానిమీద ఏకాగతను పెంచుకొని, 
ఏకాగత ద్వారా ధారణ, ధారణ ద్వారా ధ్యానమును, 
ధ్యానము ద్వారా సమాధిని (సంయమమును) 


76 


సాధించినట్లయితే, ఈ సృష్టిలో ఉండే అన్ని 
పాణులు చేసే శబ్దములను, వాటి అర్హములను, ఆ 
అర్దముల జ్ఞానము ఆ సిద్దుడికి విడివిడిగా తెలుస్తుంది. 


శబ్దము, అర్దము - శబ్దము ఈ సృష్టిలో అంతా 
వ్యాపించి ఉంది. పంచ భూతములలో ఒక్కొక్క 
భూతములో ఏదో ఒక శబ్దము తప్పనిసరిగా ఉంది. ఆ 
శబ్బములకు ప్రత్యేకించి అర్దము లేదు. ఆ పంచ 
భూతములతో తయారైన శరీరములలో నుండి శబ్దము 
పుటినప్పుడు ఆ శబములకు ఒక అరము 
ఏర్పడుతోంది. కొన్ని శబములకు మాత్రమే అర్దము 
ఉంది, కొన్ని శబములకు అరము లేదు అని 
చెప్పటానికి ఈ శబ్దము మరియు అరములకు తేడా 
ఉంది అని అరము చేసుకోవాలి. ఒక ప్రయత్నము 
లేదా క్రియ ద్వారా ఈ శరీరము నుండి శబము ఉత్పత్తి 
అవుతుంది. శబ్దము పుస్తే ముందు శరీరములో ఈ 
శబ్దమును నేను పుట్టించాలి అనే కోరిక, మరియు ఆ 
కోరికకు అనుగుణముగా శరీరములో చిన్నపాటి 
కదలికలు ఉండాలి. దానినే భర్తృహరి 
వాక్యపదీయము (సంస్కృతము [గగామరు) “లబ్ద క్రియ 
ప్రయత్నేన వకుమ్‌ ఇచ్చాను వర్తినా, స్థానే 
స్వభిహతో వాయుః శబ్దత్వమ్‌ ప్రతిపద్యతే” - తన 
ఆలోచనలను చెప్పాలి అనే కోరిక పుటినప్పుడు, ఆ 


77 


కోరిక ద్వారా చిన్నపాటి [ప్రయత్నము ప్రారంభమై, ఆ 
పయత్నముతో వాయువు కదిలి, వాక్‌ ఇందియముతో 
కలిసి శరీరములో ఆ, యా స్థానములను (తాకినప్పుడు 
శబ్దము పుడుతుంది. ఈ ప్రక్రియ అన్ని శరీరములకు 
వర్తిస్తుంది. ఇతర ప్రాణుల శరీరము నుండి వచ్చే 
శబ్దము కంకె, మానవుల శరీరము నుండి వచ్చే 
శబ్దము ఎన్నో విభాగములను కలిగి, చాల స్పష్టముగా, 
అర్హవంతముగా ఉంటుంది. మానవుల శరీరములో 
ఉండే వాక్‌ ఇందియము శక్తి చాలా ఎక్కువ స్థాయిలో 
ఉంటుంది. “అళ్టా స్థానాని వర్ణానాం ఉరః, కంఠ, శిర 
స్తథా జిహ్వా మూలంచ దంతాశ్చ నాసికోష్ణంచ 
తాలుచ” - మానవ శరీరములో నుండి శబ్దములు 
బయటకు రావాలంకే, వాక్‌ ఇందియముతో కలిసిన 
పాణ వాయువు ఈ ఎనిమిది స్థానములలో తగలాలి - 
వక్ష సఫలము, కంఠము, శిరస్సు కపాలమునకు తగిలి 
తిరిగి [కిందకు వచ్చి మరలా కంఠము, నాలుక యుక్క 
మూల భాగము, దంతములు, ముక్కు, రెండు 
పెదవులు, కొండ నాలుక (దవడలు). ఈ సానములను 
తాకితే వివిధ రకములైన వైఖరీ శబ్దములు 
పుట్టుకొస్తాయి. 


మానవేల: నహ నుండి: వచింన శబములను 
ధ్వని అని పిలుస్తారు. ఈ ధ్వనులు వరములుగా 


78 


(అక్షరములుగా) స్పష్టతను పొంది బయటకు వస్తాయి. 
ఈ ధ్వనులను (వరములను) మానవుల మా।తమే 
శో తేందియము విని, మనస్సుకు అందిస్తే, మానవుల 
అభ్యాసముతో, మనస్సు ఆ ధ్వనుల అరము 
తెలుసుకోగలరు. 


1. కంఠమునకు వాయువు తగిలి బయటకు 
వచ్చినప్పుడు - అ, ఆ, క, ఖ, గ, ఘ, జ, 8 (విసగ్గ) అనే 
వర్షములు పుట్టుకొస్తాయి. 


2. తాలుకు (కొండ నాలుకకు) వాయువు తగిలి 
బయటకు వచినప్పుడు - ఇ, ఈ, చ, ఛ, జ, రు, ఇ 
య, ష అనే వర్ణములు పుట్టుకొస్తాయి. 


3. నోరు పై భాగములో వాయువు తగిలి 
బయటకు వచ్చినప్పుడు -బు,బూ, ట, ఠ, డ, ఢ,ణ, 
అనే వర్ణములు పుట్టుకొస్తాయి. 


4. దంతముల మీదుగా వాయువు ప్రసరించి 
బయటకు వచ్చినప్పుడు - ఇ, అూ, త, థ, ద,ధ, న 
అనే వర్షములు పుట్టుకొస్తాయి. 


5. పుదవులు-- మీదుగా వాయువు (ప్రసరించి 
బయటకు వచ్చినప్పుడు - ఉ, ఊ, ఏ, ఫ, బ, భ, మ 
అనే వర్షములు పుట్టుకొస్తాయి. 


79 


6. వాటి సాధారణ  నానములను తగిలి, 
ముక్కును ద్వారా కూడా వాయువు (ప్రసరించి, 
బయటకు వచ్చినప్పుడు - జ, ఇ, ణ, న, మ అనే 
వర్షములు పుట్టుకొస్తాయి. 


18. సంస్కారసాక్షాత్కరణాతూోర్వజాతెజ్టానమ్‌ 


సంస్కార సాక్షాత్క్మరణాత్‌ పూర్వుజాతి 
జానమ్‌ - జీవుల మనస్సులో దాగి ఉన్న 
సంస్కారములను (ప్రత్యక్షముగా, స్పష్టముగా 
తెలుసుకోగలిగితే మన లేదా ఇతరుల పూర్వ జన్మల 
జ్ఞానము కలుగుతుంది. 


సంస్కారము పధానముగా రెండు రకములుగా 
ఉంటుంది - 1. మనకు స్ఫృతిని కలిగించే 
సంస్కారములు (పూర్వము తెలుసున్న విషయమును 
జ్ఞాపకమునకు తెచ్చుట). 2. ధర్మము, అధర్మము 
రూపములో ఉండే సంస్కారములు. 


1. మనకు సతిని కలిగించేది (పూర్వము 
తెలుసున్న విషయమును జ్ఞాపకమునకు తెచ్చుట) - 
ఒక. వసువును ఆజా. జక విషియమును మనము 
తెలుసుకున్నప్పుడు లేదా అనుభవించినప్పుడు 
లేదా జ్ఞానము కలిగినప్పుడు మనకు ఆ జ్ఞానము కొన్ని 
క్షణములు మాత్రమే ఉండి, తరువాత మరొక కొత్త 


80 


వస్తువు వివయముమునమనేనమ్యుల్‌ క వదునపుటు 
వరు. వెరు జ్ఞానములు. పుట్టుకొస్తాయి. అప్పుడు 
ముదటు వమువు- ఏషయయు. దారా కలగిన జ్ఞానము 
మరుగున పడుతుంది. కొంత కాలము తరువాత ఏదో 
ఒక సందరములో ఆ మొదట వస్తువు, విషయము 
యొక్క జ్ఞానము మనకు జ్ఞాపకము లేదా గుర్తుకు 
వస్తుంది. దానినౌ స్మృతి లేదా స్మరణము అంటారు. 
ఆ వస్తువును, విషయమును మొదట 
తెలుసుకున్నప్పుడు లేదా అనుభవించినప్పుడు, 
మనస్సులో సంస్కారము అనే ఒక పార 
ఎర్పడుతుంది. తరువాత అటువంటి సందరము 
ఏర్పడినప్పుడు మనస్సులో ఏఠరుడిన. సంస్యారము 
అనే పార పైకి తెర మీదకు వచ్చి, ఇదివరకు తెలివి, 
అనుభవము, జ్ఞానము జ్ఞాపకము చేస్తుంది లేదా 
స్మృతి కలుగుతుంది. దీనిని ఉద్పోధకము అంటారు. 
జన్మ జన్మల నుండి మనము తెలుసుకున్న, 
అనుభవించిన జ్ఞానము, మన మనస్సులో అటువంటి 
సంస్కారములు అనంతముగా వారలు, పొరలుగా 
పేరుకొని ఉంటాయి. ఇదివరకు మనకు తెలిసి ఉన్న 
జ్ఞానము, ఆ సందర్భము ఏర్పడినప్పుడు మన 
మనస్సుతో ముద. పదిన. సంస్కారములు; 


81 


ఉద్బోధకములు కలిసి స్మృతిని (జాపకమును) 
కలిగిస్తాయి. 


“నేను” ఈ శరీరము అనే భమ ద్వారా కలిగే 
సంసారము: శిన్నుపుటి. నుండి మనస్సులో 
పేరుకొని, నిరంతరము బలపడుతూ ఉంటుంది. 
మనము నిరంతరము బత వస్తువులను, 
విషయములను తెలుసుకుంటూ ఉంటాము. కొన్ని 
వసువులు; దిపషయములు “జాపకము: రావు... “కొన్ని 
వస్తువులు, విషయములు జ్ఞాపకము ఉంటాయి. 
మనము పరీకకు చదువుతూ ఉంటాము. ఆ 
విషయము మన. .చమునస్సులో .సంస్కారముగో 
ఏర్పడుతుంది. మనమూ చదివిన. విషయము మట్‌ 
పశ్న వచ్చినప్పుడు, మనము చదివిన విషయము 
వెంటనే జ్ఞాపకము వస్తుంది. మనలో ఉండే 
ఉద్పోధకము, ఆ సంస్కారమును మేలుకొలిపి, పెకి 
తెచి, మనకు ఆ విషయమును జ్ఞాపకము 
కలిగిస్తుంది. కొన్ని వస్తువులకు, విషయములకు 
ఉద్బోధకము ఏర్పుడకపోతే, ఆవి మనకు జ్ఞాపకమునకు 
రావు. మనకు అవసరము లేని, కష్టములు కలిగించే 
సంస్కారములు కూడా మనలో చాలా ఉంటాయి. అవి 
అవిద్యా సంస్కారములు, అవి [భమలను కలిగిస్తుంది. 


82 


2. మనతో ధర్మము, అధర్మముల 
సంస్కారములు కూడా ఉంటాయి. (పతి మానవుడు 
నిరంతరము ఏదో ఒక పని (కర్మ) చేస్తూనే ఉంటాడు. 
భగవధీత - 3-5 - “న హి కశ్చిత్‌ క్షణమపి జాతు 
తిష్ట త్యకర్మకృత్‌" - పతి జీవి ప్రకృతి ద్వారా 
కలిగిన గుణముల (ప్రభావమునకు వివశుడై, ఏదో ఒక 
పని (కర) చేయుటకు [పేరేపించబడును. ఆ కర్మలు 
కొను భర్మమన గాద. ఏహితమును శర్మలు, కొన్ని 
అధర్మమైన (వేద నిషిద్దమైన) కర్మలు. వేద 
విహితమైన కర్మలు సుఖము లేదా మంచి 
ఫలితములను ఇస్తున్నాయి. వేద నిషిదమైన కర్మలు 
దుష్పులితములు, దుఃఖములను కలిగిస్తున్నాయి. 
కర్మ చేసిన తరువాత ఫలితము కలుగుతుంది. కాని ఆ 
కర్మలకు ఫలితములు ఎప్పుడు కలుగుతాయో ఎవరూ 
నిర్ణయించి చెప్పలేరు. కర్మకు, ఫలితమునకు మధ్య 
ఏదో ఒక వారది లాంటిది ఉంది. చేసిన కర్మ యొక్క 
ధర్మము లేదా అధర్మము అనే సంస్కారము యొక్క 
పార మనస్సులో ఏర్పడుతుంది. ఆ కర్మకు 
సంబంధించిన ఉద్పోధకము ఏర్పడినప్పుడు, ఆ 
కర్మకు ఫలితము కలుగుతుంది. ఈ సంస్కారములు 
మనకు కనిపించవు, తెలియదు. స్మృతి కారణమైన 
సంస్కారముల మీద, సుఖ, దుఃఖములకు కారణమైన 


83 


ధర్మము, అధర్మముల మీద ఆలోచన, అవగాహన 
పంచుకొని, బలపరచుకోవాలి. తరువాత 
సంస్కారముల మీద మనస్సుని కేందీకరించిి, 
ఎకాగతను పెంచుకొని, ఎకాగత ద్వారా ధారణ, ధారణ 
వారా 'ధ్యానమును ధ్యానము. ద్వారా" -నమాధిని 
(సంయమమును) సాధించినట్లయితే, ఈ కనిపించని 
సంస్కారములను (ప్రత్యక్షముగా చూడగలిగే, 
స్పష్టముగా తెలుసుకోగలిగే మన లేదా ఇతరుల 
పూర్వ జన్మల జ్ఞానము కలుగుతుంది. ఈ జన్మలో మన 
ఆలోచనలను, ప్రవర్తన ఎలా ఉంది? మన ప్రవృత్తులు 
ధర్మముగా ఉన్నాయా, అధర్మముగా ఉన్నాయా? అని 
పరీక్షించి, ఆ |(పవృతులకు కారణమైన మన 
సంస్కారముల ఎ విధముగా ఉన్నాయి? ఎ 
సంస్కారముల |(ప్రభావముతో మనము ఇలా 
పవర్తిస్తున్నాము, ఆ సంస్కారములలో ఏ 
సంస్కారములను మనము తగ్గించుకోవాలి?, ఏ 
సంస్కారములను మనము పెంచుకోవాలి? అని 
నిర్ణయించుకోవచ్చు. అప్పుడు మనలోని చెడు 
సంస్కారములను తగ్గించుకొని, మంచి 
సంన్కారములను పంచుకొని, ఆ మంచి 
సంన్కారముల ద్వారా, తరువాత మంచి జన్మలు 
పొందవచ్చు. ఈ పూర్వ జన్మల జ్ఞానము 


84 


వెరాగ్యమునకు దారి తీస్తుంది. ఆ వైరాగ్యము ద్వారా 
తత్త్వ జ్ఞానమును పొందవచ్చు. 


చాందోగ్కోపనిషత్‌ - పంచాగ్ని విద్య - 5-6-1 
నుండి 5-10-10 వరకు) - ఒక మనిషి మరణించిన 
దగర నుండి, మరలా కొత్త జన్మ కలిగేంతవరకు ఆ 
జీవుడు ఏ, ఏ దశలు ఉండవచ్చు, ఏ, ఏ లోకములకు 
వెళ్ళవచ్చు, ఏ, ఏ దశలలో మళ్ళీ క్రిందకి జారుతూ 
మరొక జన్మ  వాందవచు్రు అని [కమముగా 
నిరూపించారు. ప్రధానముగా ఐదు దశలను 
వివరించారు. ఆ, ఆ దశలకు అగ్ని అంటారు. 
అందుచేత దినిని పంచ అగ్ని విద్య అంటారు. ప్రతి 
జీవి ఈ, ఈ దశలను దాటుతూ మరొక జన్మ 
పొందుతాడు. ఈ పంచాగ్ని విద్య చివరలో - 5-10-8 - 
“తస్మా జ్ఞుగుపేేత తదేషశ్లోకః” - ఇలా ఎన్ని 
జన్ములు ఎత్తినా, ఏ, ఏ లోకాలకు వెళ్ళినా, ఎలా వెళ్ళినా 
ఈ ఐదు దశల ద్వారానే వెళ్ళాలి. ఎన్ని సారైనా ఈ 
దశలు ద్వారా వెళ్ళాలి. జన్మలలో, మరణములలో 
మార్పులు ఉండవచు, కాని మరణము తరువాత, 
మరలా జన్మ పొందే లోపల కలిగే ఈ ఐదు దశలలో ఏ 
మార్పు ఉండదు. ఆ జీవుడు అలా టిరుగుతూ, 
తిరుగుతూ, ఈ జన్మల మీద జీవుడికి జుగుష్సు, 
అసహ్యము, వైరాగ్యము కలగాలి. జన్మల మీద 


85 


రాగము (ోరికు పెరగకూడదు. ఆ వైరాగ్యము 
కలగటము కోసము ఈ పంచాగ్ని విద్యు తెలుసుకోవాలి. 


19. ప్రత్వయస్వ పరచిత్తజానమ్‌ 


ప్రత్వయస్యృ పరచిత జానమ్‌ - మన 
మనస్సులో ఉండే ఆలోచనలను, ఆ ఆలోచనల 
వెనుక ఉండే కారణములను (సంస్కారములను), ఆ 
ఆలోచనలకు అనుగుణముగా నా ప్రవృత్తి ఎలా 
ఉంటుంది?, ఆ ప్రవృత్తి యొక్క ఫలితము ఏమిటి? 
అనే విషయములను సాక్షాత్కరింప చేసుకోగలిగితే, 
స్పష్టముగా చూడగలిగితే, ఇతరుల మనస్సులో కలిగే 
ఆలోచనల గురించి తెలుస్తుంది. 


అటువంటి సమానమైన ఆలోచనలు ఎదుట 
వ్యక్తిలో కలిగినప్పుడు, ఆ ఆలోచనకు తగిన ముఖ 
కవళికలను పరిశీలించి, ఆ వ్యక్తిలో ఏ ఆలోచన 
కలిగిందో ఊహించగల సామర్ధ్యము కలుగుతుంది. 
ఎదుటివారి ఆ ఆలోచనల మీద మనస్సుని 
కేందీకరించి, శకేందీకరించి, దీనిని అవగాహన 
చేసుకొని, దానిమీద ఏకాగ్రతను పెంచుకొని, ఏకాగ్రత 
ద్యారా ధారణ, ధారణ ద్వారా ధ్యానమును, థ్వానము 
రగా సమాధిని (సంయమమును) 
సాధించినటయితే, వారి మనస్సులోని ఆలోచనలను, 


86 


వాటి మూలములను (సంస్కారములను) 
తఆలుసుకోవచ్చును. 


20. న చ తత్సాలంబనమ్‌ 
తస్యావిషయీభూతత్వాత్‌్వ 


న చ తత్స్‌ ఆలంబనమ్‌ తస్య అవిషయీ 
భూతత్వాత్వ్‌ - ఎదుటివారి ముఖ కవళికలను బట్టి, 
వారి ఆలోచనలను తెలుసుకోవటము అసాధ్యము. 
ఎదుటివారి ముఖ కవలికలతో వాళ్ళ సామాన్యమైన 
మానసిక స్టితి (కోపము వచ్చింది, ఆకలితో ఉన్నారు, 
దాహముతో ఉన్నారు, అసౌకర్యముగా ఉన్నారు, 
వెలిపోదామనుకుంటున్నారు) అంచనా వేయవచ్చు. 
అంతకు మించి ఆ ఆలోచనలు, వాటి కారణములు 
(మూలము) ఏమిటో తెలియదు. అవి ముఖములో 
పతిబింబించందుకు అవకాశము లేదు. ఆ 
ఆలోచనలను, వారి మూలములను 
తెలుసుకోవాలంకే, ముందు మనలోని ఆలోచనలను 
అధ్యయనము చేసుకోవాలి. చెడు ఆలోచనలను, వాటి 
సంస్కారములను విడిచిపెట్టి మంచి ఆలోచనలను, 
సంస్కారములను వృద్ది చేసుకొని, తన ఆలోచనలను 
ఆ ఆలోచనల వెనుక ఉండే కారణములను 
(సంస్కారములను), ఆ ఆలోచనలకు అనుగుణముగా 
నా ప్రవృత్తి ఎలా ఉంటుంది?, ఆ (ప్రవృత్తి యొక్క 

87 


ఫలితము ఎల? అనే విషయములను 
సాక్షాత్కరింప చేసుకోగలిగితే, అప్పుడు ఇతరుల 
మనస్సులోని ఆలోచనల వలన కలిగే ముఖ 
కవళికలను గమనించి, వాళ్ళ ఆలోచనలను 
సాక్రాత్కరింపచేసుకునే సామర్థ్యము కలుగుతుంది. 
అప్పుడు వాళ్ళ ఆ ఆలోచనల మీద మనస్సుని 
కేందీకరించి, కేందీకరించి, దీనిని అవగాహన 
చేసుకొని, దానిమీద ఏకాగ్రతను పెంచుకొని, ఏకాగ్రత 
ద్యారా ధారణ, ధారణ ద్వారా ధ్యానమును,. థ్వానము 
రా సమాధిని (సంయమమును) 
సాధించినట్లయితే, అప్పుడే ఎదుటివారి ఆలోచనలు, 
వాటి మూలములు స్పష్టముగా తెలుస్తాయి. 


మొదటి పాదము 37 వ సూత్రములో - 37. 
వీతరాగ విషయం వా చితమ్‌ - ఏ కోరికలు 
లేకుండా, పరిపూర్ణమైన వైరాగ్వముతో ఉన్న 
మహర్పులు, మహాత్ములు, మహానుభావుల ప్రవృత్తి, 
ముఖ కవళికల ద్వారా వారి వైరాగ్యము, ప్రవృత్తికి 
మూల కారణమైన వారి సాధన, ఆలోచనలు, జ్ఞానము 
తెలుసుకోగలిగితే, వారిలాగ మనము కూడా సాధన 
చేసి జ్ఞానము, ఆలోచనలను సాధించుకుందుకు 
అవకాశము పెరుగుతుంది. వీటి కోసము ఇలాంటి 


88 


సిదులను ఉపయోగించుకోవాలి. పర చిత్త జ్ఞానము 
ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రయోగించకూడదు. 


కేనోపనిషత్‌ - మొదటి ప్రశ్న - 1-1 - 
“కేనేషితం పతతి డేషితం మనః కేన ప్రాణః 
పధమః (పెతియుక్తః । కేనేషితాం వాచ మిమాం 
వదంతి చక్రుః శోతం క ఉ దేవో యునక్తి - 
జడమైన మనసుకు, (ప్రాణమునకు, వాగాది 
కర్మేందియములకు, చక్షురాది జ్ఞానెందియములకు 
వాటి, వాటి వ్యవహారములు చేయగల శకి ఎక్కడి 
నుండి కలుగుతున్నది? ఎవరి ప్రేరణతో ఇవి 
కలుగుతున్నాయి?, ఎవరు వీటికి జ్ఞానము 
ఆపాదిస్తున్నారు? భాతికమైన ర వ 
ఆలోచనలు అనే చిన్న కదలిక లేదా పరిణామమే 
అయితే భౌతికమైన వస్తువుల, విషయముల జ్ఞానము 
ఎలా కలుగుతోంది? యోగి, యోగి రాసుకుంకే బూడిద 
రాలినట్లు, రెండు భౌతిక వస్తువులు కలయికతో 
జ్ఞానము కలిగే అవకాశమే లేదు. 

కేనోపనిషత్‌ - మొదటి (ప్రశ్న - 2-4 - 
“పతిభోధ విదితం మత మమృతత్వం హి 
విందతే | ఆత్మనా విందతే వీర్యం విద్యా 
విందతే2మృతమ్‌” - మనలో ఆత్మ మరియు 
మనస్సు ఒకదానికొకటి పెనవేసుకొని, ఎప్పుడూ కలిసే 


89 


ఉంటాయి. అందుచేత మనస్సులో జరిగే ప్రతి 
కదలిక, మార్పులోను ఆత్మ యొక్క చైతన్యము 
(జానము) ద్వారా ఆ వస్తువుల, విషయముల జ్ఞానము 
కలుగుతోంది. ఆత్మ స్వరూపము, ఆత్మ స్వరూపము 
యొక్క (ప్రకాశము లేకపోతే మనస్సుకు, మనస్సు 
యొక్క ఆలోచనలకు ఏ విలువ లేదు. బోధ వలన 
తెలిసిన [బహ్మము [బబహ్మముగా తెలుసుకొనుము. అట్టి 
ఆత్మ జ్ఞానముతో మోక్షము పాందును. స్వరూప 
జానముతో వీర్యము (పరారమము) పొందును. (బ్రహాః 
జ్ఞానముతో అమృతత్వము పొందును. 


రెండవ పాదము 20 వ సూతము - 20. ద్రష్టా 
దృశిమాతః శుద్దో౭పి (ప్రత్యయానుపశ్యః - 
శుదమైన  (దష్టకు (ఆత్మ స్వరూపమునకు), 
ప్రత్యయము (ఆలోచనలకు) ఉండే అవినాభావ 
సంబంధము, దానికి మూలమైన ఆధ్యాత్మిక 
సంబంధము అరము చేసుకోవాలి. 
21. కాయరూపసంయమాత్‌ త(ధాహ్యశక్తి స్తంభే 
చక్షుప్రుకాశాసంపయోగే=న్తర్దానమ్‌ 


కాయరూప సంయమాత్‌ తద్‌ (గగాహ్యశక్తి 
స్తంభే చక్షుత్‌ ప్రకాశ అసంప్రయోగే అన్తర్దానమ్‌ - 
ఒక సిద్దుడు శరీరము, ఆ శరీరము యొక్క ఆకృతి, 


90 


రంగు మీద మనస్సుని కేందీకరించి, దినిని 
అవగాహన చేసుకొని, దానిమీద ఏకాగ్రతను 
పెంచుకొని, ఎకాగత ద్వారా ధారణ, ధారణ ద్వారా 
గాశనయునుు. 'ధ్రానము .-'త్వారా సమాధిని 
(సంయమమును) సాధించినట్లయితే, ఆ శరీరమునకు 
ఉండే (గాహ్య శక్తి (నన్ను చూడు అనే కంటికి కనిపించే 
స్వభావము) స్తంభించిపోయి, ప్రపంచములో ఉండే 
వెలుగు మరియు ఇతరుల కళ్ళు యుక్క ప్రకాశము 
అతని శరీరము మీద ప్రసరించలేక, ఆ సిద్దుడు 
ఎవరికి కనిపించకుండా అంతర్జానము 
అయిపోతాడు. 


మానవుల (జీవులు శరీరము పంచ భూతముల 
కలయికతో తయారైన శరీరము. పంచ భూతముల 
గుణములు (శబ, స్పర్శ, రూప, రస, గంధములు) ఈ 
శరీరములో ప్రస్పుటముగా కనిపిస్తూ ఉంటాయి. ఈ 
శరీరము బయట ఉండే వస్తువులలో కూడా పంచ 
భూతముల గుణములు (శబ, స్పర్శ, రూప, రన, 
గంధములు) ఉన్నాయి. మన శరీరములో పంచ 
భూతముల గుణములను గహంచుటకు, 
అనుభవించుటకు ఒక్కొక గుణమునకు పరిమితమైన 
ఒక్కొక ఇందియము (పంచ జ్ఞానెందియములు - 
శబ్దము - (శోోతేరదియము - చెవులు, స్పర్శ - త్వక్‌ 


91 


ఇందియము - చర్మము, రూపము - చక్షు 
ఇంద్రియము =కళ్సు, రసము = 'రసనందియము= 
నాలుక, గంధము - (ఘానేందియము - ముక్కు) 
ఉన్నాయి. ఈ ఇందియములు శరీరము బయటకు 
(ప్రసరించి, శరీరము బయట ఉండే పంచ భూతముల 
గుణములను (గహించే లక్షణము ఉండుటచెత, 
బయట ఉండే వస్తువుల పంచ భూతముల 
గుణములను గ్రహిస్తూ ఉంటాయి. ఇందియములకు 
మన శరీరము లోపల ఉండే పంచ భూతముల 
గుణములను. గ్రహించ సామర్వ్యము ఉన్నా, 
సాధారణముగా గహించవు. మొదట ఆ వస్తువుల మీద 
వెలుగు ప్రసరించాలి. దీనిని “ఆలోక సంయోగము" 
అని అంటారు. ఆ వస్తువు మీద చక్షు ఇందియము 
కూడా (ప్రసరించాలి. దీనిని "చక్షు సంపప్రయోగము” 
అని అంటారు. అప్పుడు చక్షు ఇందియము ఆ 
వస్తువు యొక్క రూపమును శరీరము లోపలకు 
తీసుకువెళి, మనస్సుకు అందిస్తుంది. మనస్సుతో 
ఐక్యమై, కలగలిసిపోయి ఉన్న జీవాత్మ ఆ రూపమును 
తెలుసుకుంటుంది లేదా అనుభవిస్తుంది. ఈ 
విధముగానే ఇతర ఇందియములు కూడా పనిచేస్తూ 
ఉంటాయి. 


22. ఏతేన శబాద్యంతర్హానముక్తమ్‌ 


92 


ఏతేన శబ ఆద్యమ్‌ అంతర్జాన ముక్తమ్‌ - ఈ 
విధముగానే ఒక సిదుడు ఇతర ఇందియముల మీద 
కూడా మనస్సుని కేందీకరించి, వాటిని అవగాహన 
చేసుకొని, వాటిమీద ఏకాాగతను పెంచుకొని, ఏకాగ్రత 
ద్వారా ధారణ, ధారణ ద్వారా ధ్యానమును, ధ్యానము 
రారా సమాధిని (సంయమమును) 
సాధించినటయితే, సంయమము సాధించినట్లయితే, 
ఆ ఇం[దియము (శబ్దము, స్పర్శ, రసమ, గంధము) 
యొక్క [గాహ్య శక్తి కూడా స్తంభించిపోయి, ఇతరుల 
ఇందియములకు ఆ సిదుడి యొక్క శబ్దము, స్పర్శ, 
రసము, గంధము యొక్క గుణములు అంతర్దానము 
అయిపోతాయి, తెలియదు. 


23. సోపక్రమం నిరుపక్రమం చ కర్మ 
తత)ంయమాదపరాన్తజ్ఞానమరిషేభోక వా 


రెండవ పాదము 13 వ సూతము - 13. సతి 
మూలే తద్విపాకో జాత్యాయుర్చోగాః - కర్మలకు 
మూలమైన పంచ క్లేశములు (అవిద్య, అస్మిత, 
రాగము, ద్వేషము, అభినివేశము) ఉన్నట్లయితేన్‌, 
కర్మలు జరిగి, ఆ కర్మలు పరిపక్వము అయినప్పుడే, 
పండినప్పుడే ఆ కర్మలకు ఫలితములను ఇవ్వటానికి 
సిదమై జన్మ, ఆయుస్సు మరియు ఆ జన్మలో 


93 


అనుభవించవలసిన సుఖము, దుఃఖములు 
తపుకుండా కలిగించును. 


నోపడక్రమం నిరుపక్రమం చ కర్మ - మనము 
చేసే కర్మలు రెండు విధములుగా ఉంటాయి. 1. 
నోపక్రమం - తొందరగా ఫలితములను ఇచ్చే కర్మ, 2. 
నిరుపక్రమం - నిదానముగా ఫలితమును ఇచ్చే కర్మ. 


తత్‌ సంయమాద్‌ - సోపక్రమం, నిరుపక్రమం 
కర్మల మీద మనస్సుని కేందీకరించి, వాటిని 
అవగాహన చేసుకొని, వాటిమీద ఏకాగ్రతను 
పెంచుకొని, ఎకాగత ద్వారా ధారణ, ధారణ ద్వారా 
ధ్యానమును, ధ్యానము ద్వారా సమాధిని 
(సంయమమును) సాధించినట్లయితే, అపరాన 
జానమ్‌ - మరణము ఎప్పుడు కలుగుతుందో అనే 
జ్ఞానము పొందుతాడు. 


అరిషేభో$ వా - సంయమము 
చేయనక్కరలేదు అని అనుకుంకేు, కొన్ని అరిష్టాలు 
యొక్క చిహ్నముల ద్వారా కూడా మరణము ఎప్పుడు 
కలుగుతుందో అనే జ్ఞానము పొందవచ్చు. 


చాందోగ్కోపనిషత్‌ - 5-10-7 - “త ద్య ఇహ 
రమణీయ చరణా అభ్యాశో హయతే రమణీయాం 
యోని మాపద్యేరన్‌....ఇహ కపూయచరణా 


అభ్యాశో హ యత్తే కపూయాం యోని మాపద్వేరన్‌ 
శ్వ యోనిం వా సూకరయోనిం వా చంఖాల 
యోనిం వా” - వేద విహితమైన కర్మలు చేసినవారు 
మంచి జన్మలు పొందుతారు. వేద నిషిధమైన కర్మలు 
చేసినవారు కష్టాలు ఎక్కువగా ఉండే నీచమైన 
జన్మలు పొందుతారు. 


ఒక జీవి ఎన్ని కర్మలు చేశాడు?, ఎన్ని జన్మలు 
గడిచాయి?, ఎన్ని కర్మలకు ఫలితములు 
అనుభవించేశాడు? ఇంకా ఎన్ని కర్మలకు 
ఫలితములు అనుభవించవలసి ఉంది?, ఇక ముందు 
ఇంకా ఎన్ని జన్మలు ఎత్తుతాడు? అనే విషయము 
మీద ఎవరికీ లెక్క తెలియదు, ఏ ఊహకు అందదు. ఈ 
కర్మలను 1. ఆగామి కర్మలు, 2. సంచిత కర్మలు, 3. 
పారబ్ద కర్మలు, అని విభాగములు చేయవచ్చు. 


1. ఆగామి కర్మలు - ఈ జన్మ;ఓ చేసిన కర్మలు 
- అందులో కొన్ని కర్మలకు ఫలితములు ఈ జన్మలోనే 
కలిగి, ఆ కర్మలు నాశనము అయిపోతాయి. Example - 
Spent Earned Money. ఆఆ బీవడి జన్మ 
అంతమైనప్పుడు, మిగిలిన ఆగామి కర్మలు సంచిత 
కర్మలలోకి చేరిపోతాయి. 


95 


2. సంచిత కర్మలు - ఎన్నెన్నో జన్మలలో 
చనుకున్ను: శర్మలు. గోద. విహితమైనవి;. వేద 
నిషిదమైనవి) మూట కట్టుకొని ఉంచుకున్నవి. ఆ 
కర్మలు ఫలితములను ఇచ్చే స్థితికి రాలేదు. వీటికి 
జీవుడు ఇంకా ఫలితము అనుభవించ లేదు. ఇక 
ముందు జన్మలలో వాటి ఫలితములు కలుగుతాయి. 
Example - Bank Fixed Deposit. 


3. పారబ్ద కర్మలు - కర్మలు ఫలితములను 
ఇవ్వటము [ప్రారంభించిన కర్మలు. ఈ ఎన్నో ప్రారబ్ద 
కర్మలతో జీవుడికి ఆయునుు, భోగములు (సుఖము, 
దుఃఖము) పొందుటకు జన్మ ఎత్తుతాడు. ఈ [ప్రారబ్ద 
కర్మలు అన్నీ ఫలితములను ఇచ్చి అంతము 
అయిపోగానే, జీవుడి ఆ జన్మ కూడా అంతము 
అయిపోతుంది. Example - Matured Fixed Deposit. ఈ 
ప్రారబ్ద కర్మలలో కొన్ని కర్మలు తొందరగా 
ఫలితములను ఇస్తాయి. వీటిని సోపక్రమం కర్మలు 
అంటారు. కొన్ని కర్మలు నిదానముగా, కొన్ని కర్మలు 
చాలా నిదానముగా ఫలితములను ఇస్తాయి. వీటిని 
నిరుపక్రమం కర్మలు అంటారు. ఉదాహరణ: తడి 
బట్టను పిండి విస్తారముగా ఆరవేస్తే తొందరగా 
ఆరిపోతుంది. తడి బట్టను పిండి అలాగే ముద్దగా 
ఉంచేస్తే ఆ బట్ట నిదానముగా ఆరుతుంది. 


96 


ఈ సోప్మకమం కర్మల, నిరుపక్రమం కర్మల మీద 
మనస్సుని కేం[దీకరించి, వాటిని అవగాహన చేసుకొని, 
వాటిమీద ఏక్మాగతను పెంచుకొని, ఏక్షాగత ద్వారా 
థారణ; ధారణ. ద్య్వారా:ఛ్యానమును ఛ్యానయుత్యారా 
సమాధిని (సంయమమును) సాధించినట్లయితే, 
అపరాన్త జ్ఞానము కలుగుతుంది (మరణము ఎప్పుడు 
కలుగుతుందో తెలుస్తుంది). 


పరానము = పర + అంతము = (బహ్మ దేవి 
ఆయుస్సు - 100 దివ్య సంవత్సరములు) + అంతము 
ఆ అపుడు ప్రళయము జరిగి స్వ 
అంతమవుతుంది. జీవులు చేసుకున్న కర్మల 
ఫలితముగా భోగములను (సుఖ, దుఃఖములు) 
అనుభవించుటకు సృష్టి జరుగుతుంది. ప్రళయము 
సృష్టికి తాత్కాలికమైన విరామము. మొతము జీవుల 
యొక్క కర్మలు కొంత సేపు (మరొక సృష్టి 
జరిగేంతవరకు) విరామము తీసుకుంటాయి. 
పళయములు నాలుగు రకములు - 1. నిత్య 
ప్రళయము - మానవుల సుషుప్తి అవస్థ, 2. నైమిత్తిక 
ప్రళయము - (|బహ్మ దెవుడు ఒక పగలు అంతము 
అయి రాతి పారంభమైనప్పుడు, సృష్టిని ఆపి న్నిదకు 
ఉప[క్రమిస్తాడు. అప్పుడు జరిగే ప్రళయము - భూ 
లోకము, భువర్‌ లోకము - అంతరిక్షము, స్వర లోకము 


9/ 


దఅగమవోబును బహ్మ దేవుడికి పగలు 
పారంభమైనప్పుడు, మరలా స్పష్లి పారంభిస్తాడు. 3. 
పాకృతిక ప్రళయము - పరానము - (బహ్మ దేవుడి 
ఆయుస్సు పూర్తి అయినప్పుడు 14 లోకములు, పంచ 
భూతములు లయమై పరమాత్మలో లీనమై, విశాంతి 
తీసుకుంటూ ఉండును. మరలా సృష్టి సమయము 
పారంభమైనప్పుడు, మరొక [బహ్మః దేవుడు ఉదృవించి 
సృష్టి పారంభించును. 4. ఆద$ంతిక ప్రళయము - 
లోక నివృతి కలుగును. ఈ నివృత్తితో [బహ్మ జ్ఞానము 
కలిగి కర్మ క్షయమయి ఆనంద స్వరూపమైన 
పరమాత్మలో లీనమవును. 


అపరానము = జీవుడి (పారబ్ద కర్మలు పూర్తి 
అయిపోయి, ఆయుస్సు అంతము = మరణము. ఒక్క 
జీవుడి కర్మలు కొంత సేపు (సంచిత కర్మల నుండి 
మరొక [పారబ కర్మల సమూహము ఏర్పడి, మరొక జన్మ 
కలిగేంతవరకు) విరామము తీసుకుంటాయి. ఈ 
అపరాన్త జ్ఞానముతో ఆ కాలములో చేయవలసిన కొన్ని 
కర్తవ్యములను, భగవంతుడి ధ్యానము, ఆధ్యాత్మిక 
పురోగతికి ఆత్మ తత్త్వము గురించి విచారణ 
చేసుకుంకు, మానవులు ఉన్నతమైన పై జన్మలు 
పొంచేవయు;! 


24. మెైత్‌ర్వాదిషు బలాని 
98 


మెత్‌ర్యాదిషు బలాని - మైతి (పతి 
పాణి మీద స్నేహ భావము కలిగి ఉండాలి), కరుణ 
(కష్టములో ఉండే ప్రాణుల మీద కరుణ, దయ 
చూపించాలి), ముదిత (ఎవరైనా మంచి పనులు 
చేస్తుంకే, వాళ్ళ మీద సంతోషము పెంచుకోవాలి) 
మీద మనస్సుని కేందీకరించి, వాటిని అవగాహన 
చేసుకొని, వాటిమీద ఎకాగతను పెంచుకొని, ఏకాగ్రత 
దారా ధారణ, రారణ దారా ధ్యానయమును; "ధ్యానము 
దూరా సమాధిని (సంయమమును) 
సాధించినట్లయితే, ఆ, యా భావములకు 
అసాధారణమైన బలము పెంచుకొని, సిద్ది సాయికి 
తీసుకువెళ్ళాలి. 


మొదటి పాదము 33 వ సూతము - 33. మెత్రీ 
కరుణా ముదితోపేక్షాణాం సుఖదుఃఖ పుణ్యాపుణ్య 
విషయాణాం భావనాతః చితప్రసాదనమ్‌ - 
మనసును పసన్నముగా ఉంచుకొనుటకు మై।తి, 
కరుణ, ముదిత, ఉపేక్ష అనే లక్షణములను 
పెంచుకోవాలి. లేకపోతే వాళ్ళ మీద ఈర్ష్య 
అసూయలు కలుగుతాయి. 


మార్కండేయ పురాణము - అంగిరో మహర్షి 
నిషుడు భూతి మహర్షి, మహా తపశక్తి సంపన్నుడు, 
గొపు విదాోంనుడు. కాని ముక్కొపి, ఎవరికి అపకారము 


99 


చేయడు, కాని కోపము చాలా ఎక్కువ, ఆ కోపమును 
ఇతరుల మీద ప్రదర్శిస్తూ ఉంటాడు. గొప్పు 
విద్వాంసుడు కాబటి, ఆయన దగర చాలా మంది 
సిష్యులు ఉన్నారు. అందులో శాంతుడు అనే ఒకడు 
ముఖ్యమైన శిష్యుడు. ఒక రోజు భూతి మహర్షి తన 
సోదరుడు సువరుడు చేస్తున యజ్ఞమునకు 
వెళ్ళుతూ, ఆయన నిరంతరము ఉపాసించే నిత్య 
అగ్నిహోూతమును, తన శిష్యుడైన శాంతుడికి 
అప్పగిస్తూ, నేను యజ్ఞమునకు వెళి, వచ్చేవరకూ ఈ 
అగ్నులకు చేయవలసిన హూమములను, 
పరిచర్యలు, సేవలు చేస్తూ సంరక్షిస్తూ ఉండు అని 
చెప్పి వెళ్ళారు. శంతనుడు ఆ అగ్నులకు చక్కగా 
పరిచర్యలు చేస్తూ ఉన్నాడు. ఒకరోజు శాంతుడు వేరే 
పనిలో ఉండగా , ఆ అగ్నులు చల్లారిపోయాయి. అగ్ని 
చల్లారటము మహా దోషము అనే భయము (మరలా 
అగ్నిని వెలిగించాలంకే చాలా [పప్రాయచిత్తములు 
చేయాలి), గురువుగారికి తెలిసిపోతుంది, గురువుగారు 
ముక్కోపి ఆయన ఏమి శపిస్తారో అనే భయముతో, 
చాలా భక్తిగా అగ్ని న్తోతమును తానే రచించి, అగ్ని 
దేవుడిని స్తుతిస్తాడు. దానికి అగ్ని దెవుడు చాలా 
సంతోషించి, శాంతుడు ముందు ప్రత్యక్షమై, నీ 
న్తోతమునకు నేను చాలా సంతోషించాను, నీకు ఏమి 


100 


వరము కావాలో, ఎన్ని వరములు కావాలో అన్నీ 
కోరుకో, నీకు ఆ వరములు అన్నీ నేను ఇస్తాను అని 
అన్నాడు. దానికి శాంతుడు 4 వారములు 
కోరుకున్నాడు - 1. చల్లారిపోయిన మా గురువుగారి 
నిత్య అగ్నిహూతము అవిచిన్నముగా మరలా 
వెలగాలి. 2. మా గురువుగారికి పుత్రా సంతానము లేదు. 
మా గురువుగారికి మంచి పతా సంతానము 
అనుగహించాలి. క. ముకు "అయన: చూ 
గురువుగారికి, ఇక మీద-ఎపుడూ: ఎవరి మీద శోపము 
రాకుండా స్నేహ భావము కలగాలి. 4. నేను ఇప్పుడు 
చేసిన నీ (అగ్ని) స్తోతమును, ఇక ముందు ఎవరు 
పరఠించినా, స్తుతించినా వారికి కావలసిన వరములు 
ఇవ్వాలి, అని కోరాడు. అగ్ని దేవుడు, వరములు 
ఇసనానన్నుది: నీకు; కాని సీవు నీకు. ఏమీ. కోరుకోకుండా 
మీ గురువుగారికి, ఇతరులకు కోరుకుంటున్నావు. నీకు 
ఏమి కావాలో కోరుకో అని అన్నాడు. దానికి శాంతుడు 
నాకు ఏమీ వద్దు, నాకు నేను కోరుకున్న ఈ నాలుగు 
వరములు ప్రసాదించు అని అన్నాడు. దానికి అగ్ని 
దేవుడు చాలా సంతోషించి, శాంతుడిని స్తుతించి, నీవు 
కోరుకున్న వరములు నీకు ప్రసాదిస్తున్నాను అని 
చెపి అంతర్దానము అయిపోయాడు. ఆ నిత్య 
అగ్నిహూతము ఇదివరకు  వెలుగుతున్నట్సుగా 


101 


వెలుగుతోంది. గురువుగారు యజ్ఞము నుండి తిరిగి 
వచ్చి, తన నిత్య అగ్నిహూతము చూసి, ఏదో చిన్న 
తేడాగా ఉన్నా, ఏమీ దోషము లేనట్స, 
ఇదివరకుటిలాగానే వెలుగుతోంది. ఈ 
అగ్నిహూతమును ఎవరో ఆర్పి మరలా 
వెలిగించినటున్నా, సాకు ఏ పాకి మీద. కోపము రాక, 
నా మనస్సులో ఎంతో ప్రశాంతముగా ఉంది. ఏమి 
జరిగింది అని శాంతుడిని అడిగాడు. శాంతుడు ఎ 
మాతము అబదము చెప్పకుండా, జరిగిన దంతా 
వివరముగా చెప్పాడు. అగ్ని దేవుడి నుండి శాంతుడు 
తనకు ఏ వరములు కోరుకోకుండా, తనకు, ఇతరులకు 
వరములు కోరుకున్నందుకు, శాంతుడిలో ఉండే 
మైతి భావన, అందరూ బాగుండాలి అనే 
ఉదాసీనతకు చాలా సంతోషించి, శాంతుడికి తన 
దగర ఉన్న విద్యలు అన్నీ ఉపదేశము చేశాడు. 
తరువాత భూతి మహర్షికి భాత్యుడు అనే కుమారుడు 
కలిగాడు. ఆయన మనువుగా 71 మహా యుగములు 
భూ మండలమును పాలించాడు. 


25. బలేషు హస్తిబలాదీని 


బలేషు హసిబలాదీని - మానవులకు 
సహజముగా కొంత బలము, కొంత బలహీనత కూడా 
ఉంది. కొన్ని జంతువులు మానవుల కంకు బలముగా 


102 


ఉన్నాయి కొన్ని జంతువులు మానవుల కంకు 
బలహీనముగా ఉన్నాయి. కాని ఈ సృష్టిలో ప్రతి 
ప్రాణిలో ఒక విశేషమైన, ప్రత్వేకమైన సామర్ద్యము, 
బలము, శక్తి ఉంటుంది. లోక కల్యాణము కోసము లేదా 
తన యోగ సాధన కోసము, ఏనుగు లాంటి బలము 
లేదా చిరుతలా వేగముగా పరుగెత్తగల లాంటి 
సామర్థ్యము లేదా చాలా కాలము ఆహారము 
తీసుకోకుండా, ప్రాణములను నిలబెట్టుకోగల మరొక 
జంతువు యొక్క (ప్రత్యేకమైన బలము, సామర్ధ్యము 
అవసరమైనప్పుడు, ఆ బలము మీద మనస్సుని 
కేందీకరించి, దానిని అవగాహన చేసుకొని, దానిమీద 
ఎకాగతను పెంచుకొని, ఎకాగత ద్వారా ధారణ, ధారణ 
దాగరా ధానమునుు,. "ధానయు' ద్యారా సమాధిని 
(సంయమమును) సాధించినట్లయితే, ఆ ప్రత్యేకమైన 
బలము లభిస్తుంది. 


మార్కండేయ పురాణములో దత్తాత్రేయ స్వామి, 
అలర్కుడికి ఎన్నో రకముల సంయమముల గురించి 
వివరముగా బోధించి, ఆ సంయమముల ద్వారా కలిగే 
సిదులకు యోగ సాధనలకు ఉపయోగించుకోవచ్చు 
అని చెప్పారు. 


103 


26. 
(ప్రవృత్త్రాలోకన్వాసాత్సూక్ష వృ్యవహితవిప్రకృష్ణ 
జానమ్‌ 


(ప్రవుృత్తాలోకన్యాసాత్‌ సూక్ష్మ వ్యవహిత 
విప్రకృష్ణ జానమ్‌ - (పవృత్తా అనే ఆలోకము 
(లక్షణము, కాంతి, వెలుగు, చూపు సాధిస్తే 
సూక్ష్మముగా ఉండేవి, దూరముగా ఉండేవి, మధ్యలో 
అడ్డు ఉండే, విస్తృుతమైన వస్తువులను, 
విషయములను తెలుకోగలిగే సామర్శ్యయము 
కలుగుతుంది. 


తత్త్వ జ్ఞానము పాందితేనే మానవ జన్మ 
సార్దక్యము పాందుతుంది. మానవ శరీరమునకు, 
ఇందియములకు కొన్ని పరిమితులు ఉన్నాయి 
(సూక్ష్మమైన, దూరముగా లేదా చాలా దగ్గరలో ఉండే, 
మధ్యలో అడు ఉంకే, ఎక్కువ కాంతివంతమైనవి, 
చీకటిలో ఆ వస్తువులను, విషయములను కళ్ళు 
చూడలేవు, సూక్ష్మమైన, దూరముగా పుట్టిన 
శబ్బ్దములను చెవులు వినలేవు. ప్రతి జ్ఞానమునకు 
కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఆ అడంకులను 
దాటుటకు, మానవ శరీరమునకు, ఇందియములకు 
కొన్ని ప్రత్యేకమైన శక్తి సామర్యములు అవసరము. 


104 


మొదటి పాదము 36 వ సూతము - 36. విశోకా 
వా జ్యోతిష్మతీ - హృదయ పుండరీకములో భావన 
చేస్తూ, బుద్ది వృత్తిని స్వచ్చము చేసుకొని సూక్ష్మము 
చేసుకుంకే, ప్రాపించక వస్తువుల సూక్ష్మమైన 
తత్త్వమును తెలుసుకునే సామర్థ్యమును 
కలుగుతుంది. (దీనినే ప్రవృత్తా లోకము అంటారు). 


ఈ ప్రవృత్తా లోకము మీద మనస్సుని 
కేందీకరించి, దీనిని అవగాహన చేసుకొని, దానిమీద 
ఎకాగతను పెంచుకొని, ఎకాగత ద్వారా ధారణ, ధారణ 
ద్వారా ధ్యానమును, ధ్వానము ద్వారా సమాధిని 
(సంయమమును) సాధించినట్లయితే, ప్రపంచములో 
ఉండే సూక్ష్మముగా ఉన్నా, దూరముగా ఉన్నా, 
మధ్యలో ఎదైనా అడ్డముగా ఉన్నా, వస్తువులను, 
విషయములను తెలుకోగలిగే సామర్ధ్యము 
కలుగుతుంది. 


సాధకులకు కొన్ని దశలలో వాళకు అవసరమయ్యే 
బలములు, విజ్ఞానములు, వాటికి కావలసిన 
సాధనములు గురించి చర్చించి, వీటిని 
సాధించుకోగలిగితే, విజ్ఞానము కలిగి మెత్రాదిషు 
బలములు, హస్తిబలాదీని, సూక్ష్మ వ్యవహిత విప్రకృష్ట 
జ్ఞానము కలిగి, మంచి భావనలతో పరిపూర్ణ సిదుడు 
అవుతాడు. 


105 


27. భువనజ్ఞానమ్‌ సూర్యే సంయమాత్‌ 
భువనజ్ఞానమ్‌ సూర్యే సంయమాత్‌ - (బహ్మ 
దేవుడు సృష్టించిన మన మొత్తము [బ్రహ్మాండము (14 
లోకములలోని) మొతము వస్తువులను చూడాలంకే, 
అన్ని విషయములను తెలుసుకోవాలంకే, మనకు 
కనిపించే [పత్యక్ష దైవమైన సూర్యుడి మీద ధారణ, 


mM "we 


భానయు, సమాది (సంయమమును) సాధితిచుకో వాది. 


మానవులు సాధారణముగా తమ కంటికి 
కనిపించే వస్తువులను మాతమే చూడగలరు. కాని 
మన పురాణముల ఆధారముగా మన బహ్మాండములో 
సం(గహముగా ఈ విధముగా ఉన్నాయి; 

నరకములు ఏడు (7) - జీవులు చేసుకున్న 
పాప కర్మల ఫలితములను అనుభవించుటకు ఈ 
నరక లోకములకు వెళుతారు - 1. అవీచి నరకము - 
ఘోరమైన మహా పాప కర్మలు చేసినవారు ఈ 
లోకములోకి వెళి అక్కడ వారి పాప కర్మల 
ఫలితములను అనుభవిస్తారు. 2. మహాకాల నరకము 
= ఘన పతిషిఘైనది- భూమి గుణములు ఎక్కువగా 
ఉంటాయి, శిక్షలు కూడా వీటికి అనుగుణముగా 
ఉంటాయి. 3. అంబరీష నరకము - చలిల 
(పతెష్టమైనది - జల గుణములు ఎక్కువగా ఉంటాయి, 
నిక్రలు కూడా వీటికి అనుగుణముగా ఉంటాయి. 4. 
రౌరవ నరకము - అనిల |ప్రతిష్టమైనది - అగ్ని 


106 


గుణములు ఎక్కువగా ఉంటాయి, శిక్షలు కూడా వీటికి 
అనుగుణముగా ఉంటాయి. 5. మహారారవ నరకము 
(అనిల |పతిష్టమైనది - వాయువు గుణములు 
ఎక్కువగా ఉంటాయి, శిక్షలు కూడా వీటికి 
అనుగుణముగా ఉంటాయి. 6. కాల సూత నరకము - 
ఆకాశ (ప్రతిష్టమైనది - శబ్ద గుణములు ఎక్కువగా 
ఉంటాయి, శిక్షలు కూడా వీటికి అనుగుణముగా 
ఉంటాయి. 7. అంధ తామి[స్త నరకము - తమః 
(పతిష్టమైనది - అంధకారము ప్రభావము ఎక్కువగా 
ఉంటుంది, శిక్షలు కూడా వీటికి అనుగుణముగా 
ఉంటాయి. 


లోకములు (14) - భూ లోకమునకు క్రింద ఏడు 
(7) పాతాళ లోకములు ఉన్నాయి. జీవులు వారు 
చేసుకున్న కర్మల ఫలితములను అనుభవిస్తూ 
ఉంటారు - 1. అతల లోకము, 2. వితల లోకము, 3. 
సుతల లోకము, 4. రసాతల లోకము, 5. మహాతల 
లోకము, 6. తలాతల లోకము, 7. పాతాళ లోకము (నాగ 
దేవత అధిపతి). పాతాళ లోకము నుండి భూ లోకము 
వరకూ ఉండే జీవులు, తాము చేసుకున్న పుణ్య, పాప 
కర్మలకు ఫలితములను అనుభవిస్తూ ఉంటారు - 
దేవ, మానవ, జంతు, వృక్ష, జలచర, అసుర, గంధర్వ, 
కిన్నర, కింపురుష, యక్ష, రాక్షస, భూత, చేత, పిశాచ, 
అపస్మారక, అక్సరో, |బహ్మ రాక్షస, కూష్మాండ, 


107 


వినాయక అనే జీవ గణములు నివస్తున్నాయి. 
మానవులు తమ కర్మ ఫలములు అనుభవిస్తూ, కొత్త 
కర్మలు చేసుకునే అవకాశము ఉంది. మిగిలిన జీవ 
రాసులు తాము చేసుకున్న కర్మ ఫలితములను 
మాత్రమే అనుభవిస్తూ ఉంటాయి. 


భూలోకముతో కలిపి మైన ఏడు లోకములు - 


1. భూ లోకము (ధువ మండలము వరకూ 
ఉండే మేరు పర్వతమునకు దక్షిణ దిక్కులో ఉంది. 
భూమిలో ఏడు ద్వీపములు ఉన్నాయి - 1. జంబువ, 2. 
ప్లక్షము, 3. కుశము, 4. కొంచము, 5. శాకము, 6. 
శాల్మలము, 7. పుష్కరము. మనము ఉండే జంబూ 
ద్వీపము దక్షిణములో ఉంది. జంబూ ద్వీపములో 
తొమ్మిది వర్గములు (దేశములు) ఉన్నాయి - 
భాగవతము 5-2-19 - 1. నాభి వర్గము, 2. కింపురుష 
వరము, ౩ హరి. వరిము,. 4; “ఇలావృత వలము, -5: 
రమ్య వరము, 6. హారబ్మియ వరము, 7: కురు వరము; 
8. భదాశ్వ వర్గము, 9. కేతుమాల వర్గము అనే 
వరములు (దేశములు) ఉన్నాయి. 


2. భువర్‌ లోకము (అంతరిక్ష లోకము) - భూ 
లోకము నుండి (ధువ నక్షత్రము వరకూ ఉండే 
భాగము. ఈ అంతరిక్ష లోకములో [గహములు (సూర్య, 
చందు, అంగారక, బుధ, గురు, శుక, శని, రాహు, కేతు 


108 


గహములు), నక్ష్మతములు, కొన్ని తెలిసిన, కొన్ని 
తెలియని ఎన్నో అనేక (గ్రహములు నక్ష్యతములు 
ఉన్నాయి. ఈ అంతరిక్ష లోకములో జీవులు తాము 
చేసుకున్న తపస్సు, పుణ్య, పాపముల కర్మ 
ఫలితములను అనుభవిస్తూ ఉంటాయి. 


3. స్వర్‌ లోకము (స్వర లోకము) - దీనికి 
మహేందద లోకము అని కూడా అంటారు. స్వర్గ 
లోకములో దేవ జాతులు ఆరు (6) నివసిస్తూ ఉంటారు 
- 1. ఆఅదశులు (ఎప్పుడూ 30 సంవత్సరముల 
వయస్సులోనే ఉంటారు), 2. అగ్నిశ్వాత్తులు, ౨. 
యామ్వ్యులు, 4. తుషితాః, 5. అపరి నిర్మిత వశ వర్తినః, 
6. పరి నిర్మిత వశ వర్తినః వారు చేసుకున్న పుణ్య 
కర్మల ఫలములను అనుభవిస్తూ ఉంటారు. “సర్వ 
సంకల్ప సిద్దః” - వారు ఎది కోరుకుంకే అది వారి 
ముందు (ప్రత్యక్షమయ్యే పుణ్య శక్తి కలిగి ఉంటారు. 
అష్ట ఐశ్వర్యములను పొంది ఉంటారు. వీరికి ఒక 
కల్పము (1000 మహా యుగములు ఆయుస్సు 
ఉంటుంది. భూ లోకములో ఉండే మానవులకు 
పూజ్యులుగా ఉంటారు. వారు భోగ లాలనలు - 
భోగములను అనుభవిస్తూనే ఉంటారు. వారికి 
వెరాగ్యము ఉండదు. వారు స్వర్గ లోకము (మరియు 
ఊర్ద్వ లోకములలో మరియు అదో లోకములలో 
ఉన్నవారికి) పొందుటకు తలి, తండి అవసరము 


109 


లేదు. వారి పుణ్య పాప కర్మల ఫలితముగా వారి 
భోగములకు (సుఖము లేదా దుఃఖము) 
అనుగుణముగా వారికి తగ శరీరము ఏర్పడి ఆ, యా 
లోకములను పొందుతారు. వారికి అమృతము 
ఆహారము. వారు అమృతమును కళతో చూసి తృపి 
పడతారు (మనలా తెనరు). వారి పుణ్య కర్మల 
ఫలములు అనుభవించిన తరువాత, వారికి మిగిలిన 
కర్మ ఫలముల అనుగుణముగా భూ లోకములో కాని 
లేదా క్రింద లోకములకు కాని వెళ్లుతారు. 


4. మహర్లోకము (ప్రాజాపత్య లోకము) - ఈ 
లోకమునకు ప్రజాపతి అధిపతి. ఈ లోకములో ఐదు 
(5) రకముల దేవ జాతులు నివసిస్తూ ఉంటారు - 1. 
కుముదులు, 2. బుభువులు, 3. పప్రతర్దనులు, 4. 
అంజనాభులు, 5. ప్రతితాభులు. వీరు స్వర లోకములో 
ఉండే దేవతల కంకఖె పె స్థాయి పుణ్య కర్మలు, 
ఉపాసనలు, యోగ సాధనలు (పంచ మహా 
భూతములను వారి ఆధీనములో ఉంచుకునే 
సామర్ధ్యము కలవారు) చేసుకున్నవారు. వీరికి ఆకలి, 
దుప్పులు ఉండవు. వీరికి ధ్యానమే ఆహారము. వీరి 
ఆయుస్సు 1,000 కల్పములు. 


5. జన లోకము (బహ్మ లోకము) - ఈ 
లోకమునకు (బహ్మ దేవుడు అధిపతి. ఈ లోకములో 
నాలుగు (4 రకముల దేవ జాతులు నివసిస్తూ 


110 


ఉంటారు - 1. ([బహ్మ పురోహిత, 2. [బబహ్మ కాయుకాః, 3. 
(బహ్మ మహా కాయుకా 4. అమరాః వీరు 
మహర్షోకములో ఉండే దేవతల కంకు మై సాయి పుణ్య 
కర్మలు, ఉపాసనలు, యాగ సాధనలు (పంచ మహా 
భూతములను మరియు ఇందియములను వారి 
ఆధీనములో ఉంచుకునే సామర్థ్యము కలవారు) 
చేసుకున్నవారు. ముందు జాతి వారి కంక తరువాత 
జాతి వారు రెండింతలు ఆయుస్సు కలిగి ఉంటారు. 
బహ్మ పురోహిత జాతి వారి ఆయుస్సు 2,000 
కల్పములు. (బహ్మ కాయుకాః జాతి వారి ఆయుస్సు 
4,000 కల్పములు. [బహ్మ మహా కాయుకాః జాతి వారి 
ఆయుస్సు 16,000 కల్పములు. అమరాః జాటి వారి 
ఆయుస్సు 32,000 కల్పములు. వీరు, వారి యోగ 
సాధన, ఉపాసనల ఫలితములను అనుభవిస్తూ 
ఉంటారు. 


6. తపో లోకము (ద్వితీయ బహ్మ లోకము) - 
ఈ లోకమునకు కూడా (బహ్మ దేవుడు అధిపతి. ఈ 
లోకములో మూడు (3) జాతుల దేవతలు నివసిస్తూ 
ఉంటారు - 1. అభాస్వరాః, 2. మహా భాస్వరాః, 3. సత్య 
మహా భాస్వరాః. వీరు జన లోకములో ఉండే దేవతల 
కంకె మై సాయి పుణ్య కర్మలు, ఉపాసనలు, యోగ 
సాధనలు (పంచ మహా భూతములను, 
ఇందియములను మరియు సూక్ష్మ మహా పంచ 


111 


భూతములను (పంచ తన్మా(తలను) వారి 
ఆధీనములో ఉంచుకునే సామర్థ్యము కలవారు) 
చేసుకున్నవారు. ముందు జాతి వారి కంకొ తరువాత 
జాతి వారు రెండింతలు ఆయుస్సు కలిగి ఉంటారు. 
అభాస్వరులు 64,000 కల్పములు, మహా భాస్వరులు 
2,56,000 కల్పములు, సత్య మహా భాస్వరులు 
10,24,000 కల్పములు ఆయుస్సు కలిగి ఉంటారు. 
వీరు వారి కర్మ భోగములు అనుభవిస్తూ, సాధన 
చేసుకుంటూ ఉంటారు. వీరు వైరాగ్యము కలిగి ఊర్ద్వ 
రేతస్కులుగా ఉంటారు. ఊర్ద్వ రేతస్కు ఫలితముగా 
[కింద అవీచి నరకము నుండి మొదలుకొని, తమ 
లోకము వరకు ఉండే అన్ని లోకములలో జరిగే అన్ని 
సంఘటనలను, విశేషములను ఎల్లప్పుడూ 
చూడగలిగే సామర్థ్యము ఉంటుంది. వీరి విజ్ఞానము 
చాలా విస్తృతముగా ఉంటుంది. 


7. సత్య లోకము (హిరణ్యగర్ప లోకము) - ఈ 
లోకములో నాలుగు (4 రకముల దేవ జాతులు 
నివసిస్తూ ఉంటారు - 1. అచ్యుతులు (సవితర్మ 
సమాధిలో ఉంటారు), 2శుద నివాసులు (సవిచార 
సమాధిలో ఉంటారు), 3. సత్యాధులు (సానంద 
సమాధిలో ఉంటారు), 4. సంజ్ఞా సంజ్ఞలు (అస్మితా 
సమాధిలో ఉంటారు) - మొదటి పాదములో 17 వ 
సూత్రము 17. వితర్క విచారా౭నందాస్మితా 


112 


స్వరూపానుగమాత్సంప్రజ్ఞాతః. వరు క్రింద 
లోకములలో ఉండే దేవతల కంజె ఎక్కువ స్తాయి 
వెరాగ్యము కలిగి ఉంటారు. ఇది నాది, ఇది నీది అనే 
భావనే ఎవరిలోనూ లేకుండా, సుప్రతిష్టముగా 
ఉంటారు. అన్నీ అందరివీ. శరీరముతో సంబంధము 
లేనట్లు వ్యవహరిస్తారు. వీరు ఉతమ స్తాయి సాధన 
చేసి, తిగుణాత్మకమైన మూల ప్రకృతిని (పధానము) 
కూడా తమ ఆధీనములో ఉంచుకోగలుగుతారు. వీరు 
ఏ సృష్టిని చేయాలంకే, ఆ సృష్టిని చేయగలుగుతారు. 
వారి విజ్ఞానము, సామర్యము అనంతము... వారి, వారి 
పరిధుల్లోనే వ్యవహరిస్తూ ఉంటారు. వీరు 
హరణ్యగరుడు ఆయుస్సు ఉన్నంత కాలము (ఈ 
సృష్టి ఉన్నంత కాలము) ఆయనతో ఉంటారు. 
హరణ్యగరుడు ఆయుస్సు పూర్తి అయినప్పుడు, 
ఆయనతో కలిసి వీరు కూడా కైవల్యము పొందుతారు. 


ఈ లోకములు అన్నీ జీవుల పుణ్య, పాపముల 
ఫలితములను అనుభవించుటకు నిలయములు. 
కొన్ని లోకములలో (నరకములు, స్వర్గ లోకము) సాధన 
చేసుకునే అవకాశము లేదు. మిగిలిన లోకముల కంజె 
భూ లోకములో సాధన చేయుటకు ఏరిపూరమైన 
అవకాశము ఉంది. సూర్వుడి యందు సంయమము 
సాధిస్తే, మన [బ్రహ్మాండములో ఉండే ఈ లోకములలో 


113 


ఉండే అందరి గురించి, అన్ని విషయములు పూర్తిగా 
తెలుసుకునే సామర్ధ్యము కలుగుతుంది. 


28. చం[దో తారావూూహజ్ఞానమ్‌ 


చందో తారావ్యూహ జ్ఞానమ్‌ - ఆకాశములో 
ఉండే అనంతమైన నక్ష|తముల గురించి అన్ని 
విషయములు తలియాలంళకే, ఈ నక్ష్మతములకు 
అధిపతి అయిన చం[దుడి మీద ధారణ, ధ్యానము, 
సమాధి (సంయమము) సాధించాలి. 


పెట వెలుగు ఉన్నప్పుడు చిన్న, చిన్న 
వెలుగులు కనిపించనట్లు, పగలు సూర్యుడి వెలుగులో 
చం(దుడు, నక్షతముల నుండి వస్తున్న చిన్న, చిన్న 
వెలుగులు మనకు కనిపించవు. చందుడి వెలుగు 15 
రోజులు (శుక్ల పక్షము) కొద్ది కొద్దిగా వృద్ది చెందుతూ, 15 
రోజులు (కృష్ణ పక్షము) కొద్ది కొద్దిగా క్షీణిస్తూ ఉంటుంది. 


చం[దుడు - చందుడి గురించి వేరు, వేరు 
పురాణములలో వేరు, వేరుగా ఉన్నాయి. ఒక 
పురాణములో క్షీర సాగర మధనములో చందుడు, 
లక్షీదేవికి సోదరుడుగా జన్మిస్తాడు. మరొక 
పురాణములో |బహ్మ దేవుడు మానన పుతుడు అత్రి 
మహర్షి (అత్రి = అ + త్రి = (పకృతి యొక్క మూడు 
గుణములకు అతీతుడు) తీవ్రమైన తపస్సు చేశాడు. 
ఆ తపస్సుకు సంతోషించి [బహ్మ దేవుడు ప్రత్యక్షమై, 


114 


నను బసు సృ. కమమయుల ము జరా సృషినీ 
కొనసాగించుటకు మీలాంటి మానస పుతులను 
సృష్టించాను. నీవు వైరాగ్యముతో, ప్రకృతికి 
అతీతముగా ఉండిపోకుండా, సృష్టి ప్రక్రియలో నాకు 
సహకరించాలి. అందుచేత కరమ (ప్రజాపతి కుమార్తె 
అనసూయను (అసూయ లేనిది) వివాహము 
చేసుకోమని చెప్పి, బహ్మ దేవుడు అతి మహర్షికి, 
అనసూయ మాతకు వివాహము జరిపించాడు. 
వీరిద్దరూ వారి, వారి తపస్సులు చేసుకుంటున్నారు. 
చాలా సంవతృరములు గడిచిన తరువాత అటి 
మహర్షికి, తాను కూడా తండి గారి సృష్టి కార్యమునకు 
సహకరించాలని తన తండి (బహ్మ దేవుడు చెప్పిన 
మాటలు గుర్తుకు వచ్చింది. అప్పుడు ఆయన తపస్సు 
ఫలముగా కళలో ఆనంద బాష్పములు ఏర్పడ్డాయి. 
వెంటనే బహ్మ దేవుడు ప్రత్యక్షమై, ఆ ఆనంద 
బాష్పుములు [క్రింద పడకుండా, దశ దిక్టేవతలకు 
పంచి, వీటిని భరిస్తూ ఉండండి. వీటి ద్వారా ఒక లోక 
కల్యాణము జరుగుతుంది అని చెప్పారు. దిక్లేవతలు ఆ 
బిందువులను చాలా కాలము భరించి, ఇక భరించలేక, 
ఆ బిందువులను ఆకాశములో ఒక చోట చేర్చి (బహ్మ 
దేవుడిని ప్రార్థించారు. బహ్మ దేవుడు వచి ఆ 
బిందువులను ఒక ఆనందకరమైన, తెల్లని, చల్లని 
దేవతను సృష్టి చేశారు. ఈయన చందుడు, అత్రి 
మహర్థి పుుతుడు, నాకు మనవడు. ఇతను తన 


115 


అమృత కిరణముల ద్వార బొషధములకు 
(పంటలకు) రసమును ప్రసాదిస్తూ, అందరికీ 
చల్లదనము ఇస్తూ, ఆనందము కలిగిస్తాడు. (బహ్మ 
దేవుడు ఆ చం[దుడిని (బహ్మ లోకము 
తీసుకువెళాడు. చందుడు అక్కడ పెరిగి, శ్రీహరి 
కోసము తపస్సు చేశాడు. శీహరి ప్రత్యక్షమై 
చం(దుడిని బెషధ రాజ్యమునకు, [బాహ్మణ 
రాజ్యమునకు అధిపతిని చేసి, తన అమృత 
కిరణముల ద్వారా అందరికీ ఆహాదము కలిగించగల 
సామర్థ్యము ఇచ్చి అన్నుగహించాడు. తరువాత 
ధర్మజుడు అనే ప్రజాపతి యొక్క 50 మంది 
కుమార్తెలలో 27 మంది కుమార్తెలను (మన అశ్వని, 
భరణి అనే 27 నక్షత్ర దేవతలు) చంద్రుడికి ఇచ్చి 
వివాహము చేశాడు. ఆ 27 మంది భార్యలలో 
చందుడికి రోహిణీ అంకే ఎక్కువ (ప్రేమగా 
ఉంటున్నాడని, మామగారు, అల్లుడిని (చందుడిని) 
క్షయము పొందుగాక అని శపించాడు. తరువాత ఆ 
శాపమును సరిదిద్ది, 15 రోజులు వృది పొందుతూ, 15 
రోజులు క్షయము పొందుతూ ఉంటావు అని 
సరిచేశాడు. 


చందుడు తన అమృత కిరణములతో 
బజబెషధములకు, పంటలకు, పళ్ళకు రసము, బలము 
(పసాదిస్తాడు. తరువాత మానవులకు కాల గణమునకు 


116 


సూర్యుడు (గహములకు అధిపతి) గమనము లేదా 
భూమి తన చుటూ తాను తెరుగుట ద్వారా 
(సూర్యోదయము నుండి మర్నాడు సూర్యోదయము 
వరకు) ఒక రోజుగా పరిగణిస్తే, దానికి వేరుగా చం[దుడి 
ఆ, యా గక్షతములతో ఉండే గమనము (వృద్ది, 
క్షయము) ద్వారా తిధుల కాల గణము నిరయిస్తారు. 
అందుచేత చం।దుడికి తారాధిపతి (నక్షతములకు 
అధిపతి) అనే పేరు కూడా ఉంది. చం[దుడి 
తత్వమును అవగాహన చేసుకొని, చం్యదుడి మీద 
ఐకా[గత ద్వారా ధారణ, ధారణ. దారా థ్యానము, 
ధ్యానము రారా సమాధి (సంయమము 
సాధించుకోగలిగితే, చందుడు మరియు నక్షతముల 
సమగమైన జ్ఞానము కలుగుతుంది. 
29. ధృవే తధతజ్ఞానమ్‌ 

ధంవే తధతి జ్ఞానమ్‌ - ధృవుడి తత్త్వమును 
అవగాహన చేసుకొని, ధృవుడి మీద ఏకాగ్రత ద్వారా 
థారణ, ధారణ. దారా తాసముు భాాసనయు దారా 
సమాధి (సంయమము) సాధించుకోగలిగితే, ధృవుడి 
[కింద ఉండ అన్ని గనక్షతముల యొక్క గతి 
(కదలికల) సమ్మగమైన జ్ఞానము కలుగుతుంది. 


117 


ధంవుడు: 


భాగవతము Book - 4, Discourses - 8, 9 - 
మను స్వయంభువు కుమారుడు ఉత్తానువాదకు 
ఇధరు భార్యలు. సునీత మరియు సురుచి. ఒకరోజు 
ఉత్తానుపాద విశాంతెగా కూర్ప్చొను ఉండగా, పెద్ద భార్య 
సునీత కుమారుడు ధృవుడు ఒళ్లో కూర్చొని ఉన్నాడు. 
ఇంతలో ఆ రాజుగారి చిన్న భార్య సురుచి వచ్చి, 
ధృవుడిని రాజుగారి ఒడిలో నుండి లాగేసి, తన 
కుమారుడు ఉత్తమను కూర్చిపెట్టింది. సురుచి 
ధృవుడితో నీకు, నీ తండి ఒడిలో కూర్చొనే 
అధికారము లేదు. అది అధికారము కావాలంకే, నీవు 
మహాపిమైవు కోసము తపసు చాసి, నాకు కుమారుడిగా 
పుశ్తేటట్లు వరము కోరుకొని, నాకు పుతుడిగా పుట్టి తేనే, 
నీకు ఆ అర్హత కలుగుతుంది అని అన్నది. దానితో ఆ 
చిన సిఅవాడకి - మననులో తవమెన జార కలిగి 
తన తల్లి సునీతకి చెప్పి, తన తండి ఒల్లో 
కూర్చోవాలనే లక్ష్యముతో అడవులలో తపస్సు 
చేయుటకు బయలుదేరాడు. 


దారిలో నారదుడు కనిపించి దృవడిసి ఎక్కడికి, 
ఎందుకు వెళుతున్నావు అని అడిగాడు. ధృవుడు 
జరిగినది అంతా చెప్పి, నేను మహావిష్ణువు గురించి 
తపస్సు చేయుటకు అడవికి వెళ్ళుతున్నాను అని 


118 


చెప్పాడు. నీవు క్షతియ పుతుడివి. రాజ్యము 
చేయవలసిన రాజ కుమారుడవు (నీలో రాజస గుణము 
ఉన్నాది. అం ఆఅరము నీవు అరటకి చా పెద 
అయిన తరువాత రాజ్యమును పాలించు అని 
చెప్పాడు. ఆ పరలివాడు - ఇస్పాకోళదుు నెను 
ముహావిస్తువు గురించి తపస్సు. చెసి, ఆయన దగర 
సురత. యు. తతర నా పరల ఇకో 
రూర్చోవలసినదే (తదాత్మానః) అని తన స్థిరమైన 
నిర్ణయమును చెప్పాడు. దానికి నారదుడు 
సరత షంచి నీకు సహాయముగా నెను నారాయణ 
మంతము ఉపదేశము చేస్తాను, నీ మనస్సులో 
మహావిష్ణువును ఈ జగత్తు అంతా వ్యాపించి, అందరిలో 
నివసించే తత్త్వముగా భావిస్తూ తపస్సు చేసుకోవాలి, 
అని చెప్పి “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే 
ద్వాదశాక్షర మంతమును ఉపదేశము చేస్తాడు. ఆ 
కురవాడు మహావిష్ణువు దర్శనము చేసుకొని ఆయన 
దగర వరము పొందాలనే లక్ష్యముతో శద్దగా ఘోర 
తపస్సు చేశాడు (తనిష్టాఖ. ఎనిమిది నెలలకే సిద్ది 
కలిగి మహావిష్ణువు ప్రత్యక్షమైనాడు. అంత 
సుందరమైన, తేజోమయమైన మహావిష్ణువును చూసిన 
పిల్లవాడికి, నోట మాట రాలేదు. అలా చూస్తూనే 
ఉండిపోయాడు. మహావిష్ణువు తన శంఖమును ఆ 


119 


పిల్లవాడి బుగకు ఆనించాడు. దానితో ఆ పిల్లవాడు 
మహావిష్ణువును గొప్పగా  స్తులిన్తాడు. తరువాత 
మహావిషువు సీ తేపన్సూకి నను మెచ్చానుసేవ ఏదెనా 
వరము కోరుకో అని అన్నాడు. దానికి ధ్రువుడు ఇలా 
అన్నాడు “నా సవతి తలి, నీవు నా కడుపునా పుట్టలేదు 
కాబట్టి, నీ తండి ఒడి నీకు యోగ్యము కాదు” అని 
గర్వముతో అంది. కాబట్టి నేను అందరికంకే ఎత్తులో 
ఉండేట్లు నాకు వరము ఇవ్వాలి, అని అన్నాడు. 
అప్పుదు మహావిఘువు =సీమననుుల'ని కోరిక నాక 
తెలుసు. నీవు నీ ఇంటికి వెళ్ళు, నీ తలి, తండి 
అంతా నిన్ను చక్కగా ఆహ్వానిస్తారు. నీ తండి 
తరువాత, నీవు 36 వేల సంవత్సరములు యజ్ఞములు, 
యాగములు, సత్కర్మలు చేస్తూ రాజ్యము పాలించు. 
నవ (గ్రహములు, నక్షత్రములు, సప్త బుషి 
మండలములు అన్నిటి కంబు పై స్థానములో (ధ్రువ 
మురిడతిబతును నిను నూ కనుము సనాను: ౨ 
తరువాత జన్మలో నా (విష్ణు పదమైన, అన్ని 
లోకములకు, అంతరిక్షమునకు ఇరుసు (2౫5) అయిన 
ఈ ధృవ మండలములో జీవులకు ఆదర్శముగా 
ఉంటావు. ఒక కల్ప కాలము నీ ఆయుస్సు ఉంటుంది” 
అని ఆశీర్వదించాడు. 


30. నాభిచథశే కాయవ్యూహజ్తానమ్‌ 


120 


నాభిచక్రే కాయవూూహ జ్ఞానమ్‌ - నాభి 
చక్రము గురించి అవగాహన చేసుకొని, నాభి చక్రము 
మీద ఏకా(గత ద్వారా ధారణ, ధారణ ద్వారా ధ్యానము, 
భాఃనము రారా సమాధి (సంయమము 
సాధించుకోగలిగితే, శరీరములోని అన్ని 
అవయవములు ఎలా అమరి ఉన్నాయి?, అవి ఎ 
విధముగా పనిచేస్తాయి? శరీరము తత్త్వము ఎలా 
ఉంది? అనే అన్ని విషయముల మీద నమగమైన 
జ్ఞానము కలుగుతుంది. 


యోగ శ్నాతవములు, ఉపనిషత్తుల (ప్రకారము 
మన శరీరములో 6 + 1 సూక్ష్మ శక్తి కేం్యదములు 
(చక్రములు) ఉన్నాయి - 


1. మూలాధార చక్రము (వెన్నెముక అడుగు 
భాగములో) - అన్ని చకములకు ఆధారముగా 
ఉంటుంది. “చతుర్‌ దళమ్‌ చ ఆధారమ్‌” - ఈ 
చక్రములో నాలుగు (4) దళములు ఉంటాయి. 


2. స్వాధిషాన చక్రము (పొత్తి కడుపు 
భాగములో) - “శ్వాధిష్టానమ్‌ చ షడ్‌ దళమ్‌” - ఈ 
చక్రములో ఆరు (6) దళములు ఉంటాయి. 

3. మణిపూరక చక్రము (నాభి స్థానము) - 
“నాభౌ దశ దళమ్‌ పదమ్‌” - ఈ చక్రములో పది 


121 


(10 దళములు ఉంటాయి. నాభి చక్రము మై 
భాగములో కుండలీ స్థానము ఉంది. 


4. అనాహత చక్రము (హృదయ సానము) - 
“హృదయే ద్వాదశారకమ్‌” - ఈ చక్రములో 
పన్నెండు (12) దళములు ఉంటాయి. 


5. విశుద చక్రము (కంఠ స్థానము) - 
“షోడశారమ్‌ విశుద్దాఖ్యమ్‌” - ఈ చ్మకములో 
పదహారు (16 దళములు ఉంటాయి. 


6. ఆజ్ఞా చక్రము (భూ మధ్య) - “భూ మధ్య 
ద్విదళమ్‌ తథా” - ఈ చక్రములో రెండు (2) 
దళములు ఉంటాయి. 


7. సహ(సారము (బహ్మ రంధ్ర నసానము) - 
“సహస దళ సఖ్యాతమ్‌ [బహ్మ రంధ్ర మహాపథీ” 
- ఈ పద్మములో వేయి (1000) దళములు ఉంటాయి. 


ఈ ఎడు చక్రములు ఎక్కడెక్కడ ఉన్నాయి? 
మణిపూరక చక్రము లేదా నాభి చక్రము ఎక్కడ 
ఉంది? ఈ చక్రములో ఎన్ని దళములు ఉన్నాయి? ఆ 
చక్రములలో ఉండే దేవతలు, అధి దేవత ఈ 
వివరములు అన్నీ అవగాహన చేసుకొని, ఈ చక్రము 
మీద సంయమము సాధించినటయితే, శరీరములోని 
అన్ని అవయవములు, శరీర తత్త్వము యొక్క 
సమమైన జ్ఞానము కలుగుతుంది. 


122 


త్రైశిభిబాహ్మణోపనిషత్‌ -  “తన్తునా 
మణివక్స్‌ ప్రాతః యోత కన సుషుమ్నాయా 
తస్మాత్‌ నాభి మండలే చగక్రమ్‌ (పోచ్వుతే 
మణిపూరకమ్‌” - మూలాధారము చక్రము (కందము) 
నుండి బయలుదేరే సుషుమ్నా నాడి చుట్టలు 
చుట్టుకొని ఒక మణిలా నాభి స్థానములో కనిపిస్తుంది 
కాబటి దీనికి మణీపూరకము అని పేరు. జీవుడు ఈ 
శరీరములో బంధించబడుటకు, ఈ మణిపూరకము ఒక 
కారణము కాగా, ఇంకొక వైపు అనాహత చక్రము కూడా 
కారణము. జీవుడు ఈ అనాహత చక్రము, మణిపూరక 
చక్రము మధ్యలో తిరుగుతూ తన తత్త్వమును 
తెలుసుకోలేక ఈ శరీరములో 
బంధించబడుతున్నాడు. 


తిశిభిబాహ్మణోపనిషత్‌ - “తత నాడా 
సముత్పన్నాః సహసాణామ్‌ ది్వపతితిః” - నాభి 
చక్రము (ప్రధానమైన స్తానము. మన శరీరములో ఉండే 
మొత్తము 72,000 నాడులు ఈ నాభి చక్రము నుండే 
బయలుదేరతాయి. ఈ నాభి చక్రము నాడుల మూల 
ఇానము. ఆ నాడుల ద్వారా కూడా సంయమమును 
(ధారణ, ధ్యానము, సమాధి) సాధించవచుు. 

వరాహోపనిషత్‌ - 5-3 - “పటవత్సంస్టితా 
నాడీ నానావర్ణా స్స్పమీరతాః, పటమథ్యం తు యత్‌ 
స్థానం నాభిచక్రం తదుద్యతే” - ఒక వ్యస్తములో 


123 


దారములు అన్ని వైపులకు అల్లబడి ఉంటాయి. 
అలాగే మన శరీరములో నాడులు అన్ని వైపులకు 
వెళుతున్నాయి. ఒక్కొక్క నాది ఒక్కొక్క విధముగా, 
రకముగా ప్రత్యేకముగా ఉంటూ, ఒక్కొక్క ప్రత్యేకమైన 
పని చేస్తూ ఉంటాయి. ఈ నాడులన్నీ నాభి చక్రము 
వద్ద కేందీకరించి ఉంటాయి. 


ఈ నాభి చక్రమును అవగాహన చేసుకొని, ఈ 
శకము: ముద్‌. నఠతయమము రారణ,. త్వానము; 
సమాధి) సాధించినటయితే, శరీరములోని అన్ని 
అవయవముల, శరీర తత్త్వము యొక్క సమగమైన 
జ్ఞానము కలుగుతుంది. 


ఈ శరీరము (ప్రధానముగా మూడు గుణముల 
పరిణామముల ధాతువుల సమూహముగా ఉంటుంది 
- 1. వాతము (సత్త్వ గుణము - తేలికగా ఉంటుంది), 2. 
పితము (రజో గుణము - నిరంతరము కదులుతూ, 
మండిస్తూ ఉంటుంది), 3.కఫము (్రేష్మము - తమో 
గుణము - బరువుగా, అడుపడుట, 81000. 


త్రశిభిబాహ్మణోపనిషత్‌ - 12 - 
“పఇభూతమయా భూమిస్సా చేతన సమన్వితా, 
తత ఓషధయో2న్నంచ తతఃపిణా శృతుర్విధాః 
రసా సృజ్మాంస మేదో2స్టి మజ్జా శుక్షాని ధాతవః, 
కేచి త్తద్యోగతః పిణా భూతేభ$ సృంభవాః క్వచిత్‌” 


124 


- ఈ భూమి నుండి ఓషధులు, ఓషధుల నుండి 
అన్నము, అన్నము నుండి (పాణులు పుట్టుచున్నారు. 
అన్నము నుండే ఈ శరీరములోని ఏడు (7) ధాతువులు 
కూడా తయారవుతున్నాయి - 1. చర్మము 2. రక్తము, 3. 
మాంసము, 4. స్నాయువు (కండరములు, నాడులు), 5. 
అస్తి, 6. మజ్జ, 7. శుక్లము. ఇవి మొదటి నుండి 
ఒకదానికొకటి తొక్కలుగా (ఒకదానికొకటి లోపల) 
ఉంటాయి - చర్మము లోపల రక్తము, రక్తము లోపల 
మాంసము, మాంసము లోపల నాడులు అలా. ఏడవ 
శుక్రము ద్వారా ఈ శరీరము నుండి మరొక శరీరము 
పుట్టుటకు కారణము అవుతుంది. 


సాధారణ మానవులు ఈ శరీరమే నేను, ఈ 
శరీరము నాది, నా శరీరమునకు సంబంధించినవి 
అన్నీ నావి, నా శరీరమునకు అనుకూలమైనవి అన్నీ 
నాకు అనుకూలమైనవి, నా శరీరమునకు 
వ్యతిరేకమైనవి, నాకు కూడా వ్యతిరేకమైనవి అనే 
భావనతో మానవులు (అన్ని జీవులు) ప్రవర్తిస్తున్నారు. 
కాని ఈ శరీరము (తిగుణాత్మకమైన మూల (పకృతి 
(పంచ భూతముల) ద్వారా పుట్టినది. ఈ శరీరములో 
అనేక అంశములు, అవయవములు ఉన్నాయి. 
ఇవన్నీ కలిపి ఒక శరీరముగా తయారు అయినది. ఈ 
శరీరము జడము. నేను (జీవాత్ర) పరమాత్మ యొక్క 
అంశము, చైతన్య స్వరూపము, ఆనంద స్వరూపము, 


125 


సర్వవ్వావకుడిని నాకు ఈ శరీరమునకు ఏ వెథభమైన 
సంబంధము లేదు. నా అజ్ఞాన కారణముగా, నేను 
పరమాత్మ నుండి వేరుపడి, తిగుణాత్మకమైన (ప్రకృతి 
యొక్క అధీనములో పడి, ఈ శరీరములో 
బంధించబడి ఉన్నాను. నాకు ఈ శరీరము నుండి 
విముక్తి కావాలి. ఈ విధముగా ఆలోదించాలంకే, ఈ 
శరీరము గురించి పూర్తి అవగాహన ఉండాలి. ఈ 
అవగాహన కలగాలంకే నాభి చక్రమును అవగాహన 
చేసుకొని, ఈ చక్రము మీద సంయమము (ధారణ, 
ధ్యానము, సమాధి) సాధించినటయితే, శరీరములోని 
అన్ని అవయవముల, శరీర తత్వము యొక్క 
సమ(గమైన జ్ఞానము కలుగుతుంది. ఈ శరీరము 
తత్త్వము జ్ఞానము కలిగితే ఈ శరీరము మీద 
వ్యామోహము: పోయి, . ఎవగింప్పు కలిగి వైరాగయు 
బలపడుతుంది. 


31. కఖకూపే కుతిపాసానివ్యృతిః 


కణఖకూపే క్షుత్‌ పిపాసా నివృతిః - కణి 
(కంఠము) [కింద కుంచము దిగువ గుండ్రముగా 
నుయ్యిలా (బావిలా) ఉండే భాగమును కంఠ కూపము 
అంటారు. కంఠ కరోపతన. మద మనస్సుని 
కేందీకరించి, దానిని అవగాహన చేసుకొని, దాని మీద 
ఎకాగత పెంచుకొని, ఎకాగత ద్వారా ధారణ, ధారణ 
ద్వారా ధ్యానము, ధ్యానము ద్వారా సమాధి 


126 


(సంయమము) సాధించుకోగలిగితే, ఆకలి, దప్పిక 
(దాహము) అనే దోషము లేదా వ్యాధి శాశ్వతముగా 
పూర్తిగా తొలగిపోతాయి. 


మనము ఆకారము క వర; సహా కారయ 
ఉచ్చరించెటపుడు ఈ కంఠ కూపము 
తెరుచుకుంటుంది. తల్లి గర్భములో ఉండే శిశువుకి, 
తలికి శిశువుకి మధ్య ఉండే నాభినాడి ద్వారా శిశువుకి 
కావలసిన ఆహారము అందుతుంది. తలి గర్భములో 
ఉండగా ఆ శిశువు తన ముక్కుతో శ్వాస తీసుకోదు. ఆ 
నిశువు, తలి గర్భము నుండి బయటకు వచ్చి, తన 
ముక్కుతో మొట్టమొదటి శ్వాస తీసుకోగానే, ఆ శిశువు 
ఈ ఆకలి, దప్పిక అనే దోషములను అనుభవిస్తుంది. 
పాణ వాయువు కంఠ కూపమునకు తగిలినప్పుడు 
ఆకలి, దప్పిక ఎర్పడతాయి. అప్పుడు ఆ ఆకలి, దప్పిక 
తీర్చుకునే బాధ్యత ఆ శిశువే వహించాలి (ఇచ్చిన 
ఆహారము తీసుకోవలసిందే). ఆ మింగిన ఆహారము 
ఈ కంఠ కూపము ద్వారానే వెళ్ళుతుంది. [పాణ 
వాయువు ఈ కంఠ కూపము ద్వారా సంచరిస్తున్నంత 
వరకూ ఆ శరీరమునకు ఆకలి, దప్పిక అనే దోషము, 
వ్యాధి తప్పకుండా నిరంతరము ఉంటాయి. ఈ కంఠ 
కూపము మనస్సుని కేందీకరించి, కంఠ కూపము 
గురించి అవగాహన చేసుకొని, కంఠ కూపము మీద 
ఎకాగత ద్వారా ధారణ, ధారణ ద్వారా ధ్యానము, 


127 


ధ్యానము డోరా సమాధి (సంయమయము) 
సాధించుకోగలిగితే, ఆకలి, దప్పిక అనే దోషము, వ్యాధి 
శాశ్వతముగా పూర్తిగా నివృత్తి అవుతాయి. 


వరాహోపనిషత్‌ - 1-2 - “పూర్వోకై స్త 
త్త్వ్వజాత్రెస్త్తు సమం తత్తాని యోజయేత్‌, 
షడావవికృతిశాఎస్తి జాయతే వర్షతే,2పిచ, 
పరిణామం క్షయం నాశగ్‌ం షడ్యావ వికృతిం 
విదుః, ఆశనాచ పిపాపాచ శోకమోహౌ జరా మృతీ, 
ఏతే షడూర్మయః (ప్రోక్తా షట్కోశానథ వచ్చి తే, 
త్వక్చ రక్తం మాగ్‌ంస మేదో మజ్జాస్టీని నిబోధత, 
కామథకోదా లోభమోహౌ మదో మాత్సర్యమేవచ, 
ఏతే2రి షట్కాః” - మానవుల శరీరములో ఉండే 
చర్మము, కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు అనే పంచ 
జ్ఞానేందియములు, + నోరు, చేతులు, కాళ్లు, గుదము, 
మర్మావయవము అనే పంచ కర్మేందియములు + 
పాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన పంచ (ప్రాణ 
వాయువులు, + శబ్ద, స్పర్శ, రూప, రస గంధములనే 
పంచ తన్మాతలు + అంతఃకరణము (మనసు, బుధ్ది, 
చిత్తము, అహంకారము) + పంచ మహా భూతములు + 
స్తూల, సూక్ష్మ కారణ శరీరములు + జాగృతి, స్వప్న, 
సుషుప్తి అవస్ధలు, వాతము, పిత్తము కఫము అనే 
మూడు ధాతువులు మొతము 38 తత్వములు 
ఉన్నాయి. తరువాత పూర్వోక్త తత్వములు ఆస్తి 


128 


(ఉండుట), జాయతే (పుట్టుట), వర్షతే (పెరుగుట), 
పరిణమతే (మార్పు చెందుట), క్షీయతే (క్రీణించుట), 
వినశ్యతి (నశించుట) అనే ఆరు వికారములు, ఆకలి, 
దప్పిక, శోకము, మోహము, పుట్టుట, మరణించుట అనే 
ఆరు షడూరులు (అలలు, దోషములు), త్వక్కు 
(చర్మము), రక్తము, మాంసము, మేధస్సు, మజ్జి, 
ఎముకలు, అనే ఆరు కోశములు (తొక్కలు), కామ, క్రోధ, 
లోభ, మోహ, మదము మాత్సర్యము అనే ఆరు 
అరిషడ్వగములు కలుగుతూ ఉంటాయి. ణప 
జీవుడిని అలజడికి గురిచేస్తాయి. 


ఈ ఆకలి, దుప్పులు మానవుడి మానసిక 
అలజడిలకి గురిచేసి, ఎంత ఘూరమైన 
పాపములలైనా చేయిస్తాయి, ఎంత నీచమైన సితికైనా 
దిగజారుస్తాయి. మానవులు (అన్ని జీవులు) ఈ ఆకలి, 
దుపులను తీర్చుకుందుకే నిరంతరము ఏదో 
పనిచస్తూనే, శమ పడుతూనే ఉంటారు. అందుచేత 
ఈ కంఠ కూపము సంయమముతో ఈ సమస్యకు 
శాశ్వతమైన పరిష్కారము కలుగుతుంది. 


ఉదాహరణ: 


(బబహ్మాండ పురాణము - ఒక మహర్థి యొక్క 
భార్య ఖశకు ఇద్దరు కుమారులు పుట్టారు. పుటిన 
వెంటనే వాళ్ళు పెరిగి పెద్దవాళు అయిపోయారు. పెద్ద 


129 


కుమారుడు నాలుగు చేతులు, నాలుగు కాళు, పెద 
పొట్టతో భీకర ఆకారముతో చూడటానికి [కూరముగా, 
భయంకరముగా ఉన్నాడు. రెండవ కుమారుడు రెండు 
చేతులు, రెండు కాళు ఉన్నా, నోటిలో ఎనిమిది కోర 
పళ్ళతో [కూరముగా, భయంకరముగా ఉన్నాడు. ఈ 
పిల్లలను చూసి ఖశ కుంచము భయపడింది. మాతృ 
హృదయముతో సరిపెట్టుకుంది. పెద్ద కొడుకు ఆకలి, 
ఆకలి అని అరుస్తూ, తలి దగరకు వచ్చి, ఇక్కడ నాకు 
తినటానికి ఏమీ కనిపించటము లేదు. కాబట్టి నిన్ను 
నేను నమిలేస్తాను, తినేస్తాను (యక్ష, యక్ష), నాకు 
అనుమతి ఇవ్వు అని వినయముగా అడిగాడు. తల్లి 
ఆశ్చర్యముతో, భయముతో చూస్తోంది. అంతలో 
రెండవ కొడుకు, అన్నా ఆకలి నీకు ఎంత వేస్తోందో, 
నాకు కూడా అంతే ఆకలి వేస్తోంది. మనలని కన్న 
తలిని తినటము మంచిది కాదు. మనము తలని 
మటుకు రక్షించుకుందాము (రక్ష, రక్ష), మిగిలిన 
వాళ్లను తినేద్దాము అని అంటున్నాడు. ఇంతలో 
వాళకు తండి అయిన మహర్షి ప్రత్యక్షమై, ఈ 
సమయమునకు మనకు పిల్లలు పుటి ఉండాలి, మన 
పిల్లలను చూద్దామని వచ్చాను. వాళ్ళు ఎక్కడ 
ఉన్నారు అని తన భార్య ఖశను అడిగాడు. ఆ మహర్షి 
ముఖ తేజస్సు చూసి ఆ ఇదరు కుమారులు భయపడి, 
తల్లి వెనుక దాక్కున్నారు. ఆమె వీళిధరూ మన 
కుమారులు అని భర్తకు చూపించింది. అప్పుడు ఆ 


130 


మహారి నెను వదు. వచముయములో -వీళు విద 
అంటున్నారు, ఏమంటున్నారు? అని ఖశను 
అడిగాడు. ఆమె ఆ ఇద్దరు కొడుకులు అన్న మాటలు, 
వివరముగా తన భర్తకు చెప్పింది. ఆ మహర్షి మొదట్లో 
ఇటువంటి పిల్లలు పుట్టారేమిటి అని ఆశ్చర్యపోయి, 
తన దివ్య దృష్టితో చూసి, ఇది పరమాత్మ సృష్టి 
వెవిధ్యములో (విభిన్నత) ఒక భాగము, అవసరము 
అని నిర్ణయించుకున్నాడు. ఆ పిల్లలను బయటకు 
పిలిచి, పెద్దవాడు తలీనే నమిలి తినేస్తాను అన్నవాడి 
పేరు “యక్షుడు”, ఏడి ద్వారా యక్ష జాతి అభివృద్ది 
చెందుతుంది. చిన్నవాడు తల్లిని రక్షించుకుందాము 
అన్నవాడి పేరు “రాక్షసుడు” అని వాళ్లకు పేరు పెట్టి, 
వీడి ద్వారా రాక్షస జాతి అభివృది చెందుతుంది. 
మీరు ఈ సృష్టిలో మీకు ఇష్టము వచ్చినట్ట్లు, దేనినైనా 
తినేయండి, కాని మీ తల్లిని మ్మాతము తినకండి. మీకు 
పగటి సమయములో ఎక్కువ బలము ఉండదు, రాతి 
సమయములో మీ బలము బాగా పెరుగుతుంది. అని 
చెప్పి పంపించేశాడు. వీళ్ళు రాతి సమయములో 
తిరుగుతూ, వాళ్లకు ఇష్టము వచ్చినట్టు ఎవరిని పడితే 
వాళ్లను తింటుంకే, షండుడు, అజుడు అనే ఇదరు 
పిశాచములు వీళ్ళను చూసి సంతోషించి, వాళ్ళ 
కుమార్తెలు (బహ్మధనను యక్షుడికి, జంతుధనను 
రాక్షసుడికి ఇచ్చి వివాహము చేశారు. యక్షుడు, 
(బహ్మధన మరియు రాక్షసుడు, జంతుధన కలిసి 


131 


భూమి మీద యక్రులను, రాక్షసులను ప్రట్టించి 
నింపేశారు. వీటిలో యాతుధానులు, ప్రహేతులు, 
గుహ్యకులు, పిశాచములు, అవాంతర పిశాచములు 
అనే అనేక రకరకాల జాతులు పుట్టుకొచ్చారు. 


ఈ యక్షుడు, రాక్షసుడు ఎక్కడ ఉన్నారో ఏమి, 
ఏమి తింటున్నారో తెలియదు కాని, మనలో మ్మాతము 
ఆకలి, దప్పికల రూపములలో ఈ యక్షుడు, రాక్షసుడు 
తప్పుకుండా ఉన్నారు. మానవులు, ఎప్పుడు పడితే 
అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎది పడితే దానిని, 
ఎలా ఉన్నా సరే ఒక నియమము, నియంతణ 
లేకుండా తినేస్తున్నారు, తాగేస్తున్నారు. మానవత్వము 
నుండి నీచమైన స్తితికి దిగజారిపోతున్నారు. 

32. కూర్మనాడా్యం స్టెరకమ్‌ 

కూర్మనాడ్యాం స్టెర్యమ్‌ - కూర్మ నాడిలో 
మనస్సును కేందీకరించి, దానిని అవగాహన 
చేసుకొని, దాని మీద ఎకాగత పెంచుకొని, ఏకాగ్రత 
ద్వారా ధారణ, ధారణ. ద్వారా ధ్యానము, ధ్యానము 
ద్వారా సమాధి (సంయమము) సాధించుకోగలిగితే, 
సిరత్వము (కుదురు) ఎర్పడుతుంది. 


కంఠ కూపము కుంచము [కింద మనస్సుకు 
సానమైిన హృదయమునకు దగ్గరగా ఉండే కూర్మము 
(తాబేలు) ఆకారములో ఉండే కూర్మ నాడిలో 


132 


మనస్సును ప్రవేశపెట్టి, కూర్మనాడి మీద ఏకాగ్రతను 
పంచుకొని, ధారణ, ధ్యానము, సమాధి (సంయమము) 
సాధించినట్లయితే శారీరకమైన, మానసికమైన 
సిరత్వము కలుగుతుంది. రెండవ పాదము 46 వ 
సూతము 46. సిర సుఖమ్‌ ఆసనం అనే సూతము 
ద్వారా కలిగే |పాధమిక శారీరక స్థిరత్వము 
పాణాయామము, (ప్రత్యాహారము సాధనకు 
అవసరమయ్యే సామాన్యమైన శారీరక స్థిరత్వము 
అయితే, కూర్మ నాడి సంయమము ద్వారా కలిగే 
శారీరక స్థిరత్వము ఎట్టి పరిస్థితిలలోనూ (ఎండ, వాన, 
వరదలు, తుఫాను గాలులు) కదలకుండా ఒక 
పర్వతమునకు ఉండే ఉత్తమ స్థాయి స్థిరత్వము లాగ 
ఉంటుంది. రెండవదైన మానసిక స్థిరత్వము కూర్మ 
నాడి సంయమము ద్వారానే కలుగుతుంది. 


భగవధీత - 2-58 - “యదా సంహరతే 
చాయం కూర్కోంగానీవ సర్వశః | 
ఇన్లియాణీ(న్లియార్దేభ్యు స్తస$ ప్రజ్ఞా ప్రతిష్టితా" - 
తాబేలు తన నాలుగు కాళ్లను, తలను లోపలికి 
లాక్కుంది, తన పెన ఉన్న డిప్పలో దాక్కుని తన 
శరీరమును ఎలాగైతే రక్షించుకుంటుందో ఆ 
విరముగాన్‌ మానవుడు తన పంచ 
జ్ఞానేందియములను శరీరము బయటకు 


133 


పోనీయకుండా, తన శరీరము లోపల వాటి, వాటి 
స్థానములలో స్టిరముగా ఉంచుకోగలిగితే, అతని (ప్రజ్ఞ 
మానసిక శకి బయటకు వెళ్ళకుండా లోపలే 
ఉండుటవలన శక్తి సర్వము (కుదురు) 
ద్విగుణీకృతమై బలపడి, సిరపడుతుంది. 


33. మూర్తజ్యోతిషి సిదదర్శనమ్‌ 


మూర్త జ్యోతిషి సిద దర్శనమ్‌ - 
మూలాధారము నుండి, వెన్నెముక ద్వారా శిరస్సు 
యొక్క కపాలములో ఉండే [బబహ్మ రంధము దగర 
ఉండే సహ(సారము వరకు ప్రసరించే సుషుమ్నా నాడి 
చివరలో మనస్సుని కేందీకరించి, ఏకాగ్రతను 
పెంచుకొని, ఎకాగత ద్వారా ధారణ, ధారణ ద్వారా 
ధ్యానము, ధ్యానము ద్వారా సమాధి (సంయమము) 
సాధించుకోగలిగితే, భూ లోకములో మరియు అంతరిక్ష 
లోకములో ఉండే అన్ని రకముల సిద్దులు అందరి 
దర్శనము కలుగుతుంది. 


మానవ శరీరములో అన్నింటికంకే పైన ఉండే 
ఈ సుషుమ్నా నాడి వెలుగులకు ప్రధానమైన నాడి. 
మన శరీరములో అంతటా వెలుగు (ప్రకాశము) 
పరచుకొని ఉంది లేదా “నేను” అనే భావన శరీరము 
అంతా పరచుకొని ఉంది. శరీరములో ఏ మూల 
ముట్టుకున్నా, నన్ను ముట్పుకున్నారు లేదా ఏ మూల 


134 


దెబ్బ తగిలినా నాకు దెబ్బ తగిలించి అని అంటారు 
కదా. ఆ వెలుగు (ప్రకాశము, “నేను” ఎక్కడి నుండి 
(ప్రసరిస్తుంది? ఆ (ప్రకాశము, “నేను" యొక్క మూలము 
ఏది? అనే ప్రశ్నకు సమాధానము యోగ మారము 


135 


f= మ! 


| 


కుండలిని యోగము 


ఆజ్ఞా చక్రము 
దైవ చ[కములు రెండు కనుబొమ్మలు 
మధ్య, 2 దళములు, 
మనస్సును 
సహ[సారము నియం(తైంచును 
కపాలము [కింద 
1000 దళములు. విశుద్ర చ।క్రము 
యోగికి దైవ గొంతు సానము, 
చైతన్యము కలుగును 16 దళములు, 
శవణమును 
ఇడ నాడి నియం(తైంచును 
వెన్నెముక ఎడమ అనాహత చ[కము 
వైపున, ఎడమ హృదయ స్థానము,12 
నాసికా రంధ్రము దళములు, స్పర్శను 
సుషుమ్న నాడి నియం[తించును 
వెన్నెముక 
మధ్యలో మణిపూరక చక్రము 
wae | నాభి సానము, 
పింగళ నా 9 
వెన్నెముక కుడి 6 దళములు, దృ్బని 
వెపున, కుడి | | నియంతించును 
నాసికా రంధ్రము 
SN స్వాధిష్టాన చ[కము 
> గో ఓ ఏజననేందియ 
// వ | మూలము, 6 దళములు, 
లి (రుచిని నియంతించును 
(/ గే] 
మూలాధార చక్రము 
వెన్నెముక (క్రిందిభాగము, 


4 దళములు, వాసనలను 
నియం|।తించును 


136 


ద్వారా వెతుక్కుంటూ పాతే, ఆ ప్రకాశము (జ్యోతి లేదా 
“నేను” అనే భావన సుషుమ్నా నాడి చివరి నుండి 
(లేదా హృదయ ప్రదేశము లేదా కళ్ళు లేదా కంఠము 
నుండి) వస్తోంది అని తెలుస్తుంది. ఈ సుషుమ్నా 
నాడి చివరిలో ఉండే ఆ ప్రకాశము ముద్ద నుండి ఆ 
(ప్రకాశము శరీరము అంతా వ్యాపిస్తోంది. 


(పతి మానవుల సుషుమ్నా నాడికి, 
సహాసారమునకు, సిదుతరదరికి జక .సంబతథభము 
ఉంది. సిదులందరూ సహసారములో ఉండే జ్యోతి 
దగరకు వస్తారు. మనము కూడా ఆ జ్యోతిని దర్శనము 
చేయగలిగితే, ఆ జ్యోతి దగర ఉండే సిదుల అందరి 
దర్శనము కూడా కలుగుతుంది. ఆ సిద్దుల ద్వారా 
జ్ఞానమును పొందవచుు. సిద్దులు అంకే దేవతలలో 
ఒక జాతి. సిద్దులు ఐదు (5) రకములు - 1. జన్మ సిద్ది, 
2. ఓషధిసిద్ది, 3. మంత సిద్ది, 4. తపః సిద్ది, 5. సమాధి 
సద 
34. ప్రతిభాద్వా సర్వమ్‌ 

ప్రతిభా ద్వా సర్వమ్‌ - ప్రతిభ (వికసించిన 
బుద్ది మీద మనస్సుని కేందీకరించి, ఏకాగతను 
పెంచుకొని, ఎకాగత ద్వారా ధారణ, ధారణ ద్వారా 
ధ్యానము, ధ్యానము ద్వారా సమాధి (సంయమము) 
సాధించుకోగలిగితే, రెండవ పాదము 26 వ సూతము 


137 


26. వివేకఖ్యాతిరవిప్రవా హానోపాయః - వివేక 
ఖ్యాతికి ముందు కలిగే ప్రతిభ జ్ఞానము ద్వారా అన్ని 
విషయములు భాసిన్తాయి, సర్వజాడు అవుతాడు. 


ప్రతిభ జ్ఞానము కలిగిన సిద్దుడికి తెలియని 
తత్త్వము ఉండదు, కనిపించని వస్తువు ఉండదు, 
అన్నిటినీ కంటితో చూచినట్లు స్పష్టముగా 
చూడగలుగుతాడు. మానవులు లౌకికమైన 
విషయముల మీద కాని లేడా ఆధ్యాత్మిక 
విషయములలో కాని సాధన చేసుకోగా ఆ 
విషయముల జ్ఞాన సంస్కారములు బలముగా ఎర్పుడి, 
మానవులకు అవసరమైన సందరములలో బుద్దిలో 
ఆ విషయముల జ్ఞానము చటుక్కున మెరుపులా 
స్పురిస్తుంది. ఆ సమయములోనే ఆ స్పురించిన 
విషయమును పట్టుకోవాలి. ఈ ప్రతిభ జ్ఞానము ఇంకా 
పభావవంతముగా ఉంటుంది. ఈ (ప్రతిభ 
సూర్యోదయమునకు ముందు కలిగే అరుణోదయము 
యొక్క వెలుగులా స్పష్టముగా కనిపిస్తుంది. 
ఉదాహరణ: 

(బ్రహ్మవెవర్త పురాణము - యాజ్ఞవల్క్య; మహర్షి, 
వైశంపాయన మహర్షి దగర అధ్యయనము చేస్తూ 


ఉన్నారు. వైశంపాయన మహర్షికి కుంచము ఇబ్బంది 
వచ్చింది. ఆయన తన విద్యారులతో “నేను నాకు 


138 


తెలియకుండా ఏదో పాపము చేసినట్లు 
అనుమానముగా ఉంది. నేను మీకు చాల ఉపదేశము 
చేశాను కదా మీరందరూ కలిసి, నా పాపము 
పోయేందుకు ఒక యాగము చేయండి” అని అందరికీ 
ఒక ఆదేశము ఇచ్చారు. అప్పుడు యాజ్ఞవల్క్య; మహర్షి 
లేచి, “మిగిలిన విద్యారులకు ఇబ్బంది ఎందుకు? 
నేను ఒక్కడినీ ఆ యాగము చేస్తాను”, అని అన్నాడు. 
దానికి గురువుగారికి కోపము వచ్చి “మిగిలిన 
విద్యార్దులకు చేతకాదు, ప్రజ్ఞ లేదు కాబట్టి చేయలేరు 
అని, నేన ప్రతిభా శాలిని, నేనే చేయగలను అనేకదా 
నీ ఉద్దేశము, నీలో వినయము లేదు", అని అన్నారు. 
దానికి యాజ్ఞవల్క; మహర్షి, “నా ఉద్దేశము అదికాదు, 
మీకు సేవ చేసే అవకాశము నాకు మాతమే 
కలిగించమని కోరుతున్నాను”, అని అన్నాడు. ఇంకా 
జరిగిన కొన్ని విషయములకు వైశంపాయన మహర్షికి 
యాజ్ఞవల్క్య మహర్షి మాట నచ్చక, కోపము వచ్చి, “నీ 
లాంటి వాళ్లకు నేను విద్యను నేర్పును, నీవు నా దగర 
నరయుకును- సట నివు కక్కు టదదితెసు- నప 
వెంటనే ఇక్కడి నుండి వెళిపో" అని అన్నారు. 
యాజ్ఞవల్క్య మహర్షికి గురువుగారి మీద కోపము 
రాలేదు. ఇక చేసేది ఏమీ లేక యాజ్ఞవల్క్య; మహర్షి 
తాను నేర్చుకున్న విద్యను వాంతి చేసేసి (బుద్దిలో 
నుండి తీసేస్రి, గురువుగారికి నమస్కరించి 
వెళ్ళిపోయాడు. 


139 


తరువాత యాజ్ఞవల్క్య మహర్షి సూర్యుడి 
గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. సూర్య 
భగవానుడు (ప్రత్యక్షమై, వరము కోరుకోమన్నాడు. 
యాజవల్మ్య్య మహర్‌ 'వీద$ బొధించమని- వరము 
కోఠాడు.. “దౌసికి -నూరక్ర భగవానుడు. “నెను -.మీ 
గురువుగారు వైశంపాయనుడు కక్కేయమన్న విద్యను 
మా(తము చెప్పే హక్కు నాకు లేదు, కాబట్టి ఆ విద్యను 
నేను బోధించలేను. ఆ విద్య తప్ప, ఇంకొక కొత్త 
శాఖలను బోధించగలను" అని అన్నాడు. 
యాజ్ఞవల్క్య మహర్షి సూర్య భగవానుడి దగ్గర వేరే 
విద్యలను నేర్చుకున్నాడు. యాజవల్క్య మహర్షికి 
మనస్సులో ఏదో అసంతృప్తి అనిపించింది. తన 
గురువు వైశంపాయనుడి దగర గురు శుశూష చేసి, 
గురువుగారు శిష్యుడి మీద (పేమతో అనుగహించి 
నేర్పన విద్యతో కలిగిన ప్రజ్ఞ, జ్ఞానము, ఈ తపస్సు 
ద్వారా సూర్య భగవానుడి దగర నేర్చుకున్న విద్యతో 
కలగట లేదు, అని సూర్య భగవానుడికి చెప్పాడు. 
అప్పుడు సూర్య భగవానుడు “నేను చేయగలిగినది 
ఏమీ లేదు. నీవు సరస్వతి దేవి గురించి తపస్సు చేసి, 
ఆమెను స్తుతి చేస్తే ఆమె అనుగహిస్తే నీకు 
అటువంటి ప్రజ్ఞ జ్ఞానము కలుగుతుంది" అని 
ణబాాటు; 


140 


యాజ్ఞవల్క్య మహర్షి సరస్వతి దేవి గురించి 
తపస్సు చేసి, సరస్వతి దేవి గురించి గొప్ప న్మోతము - 


“కృపాంకురు జగన్మాతః మామేవం హతతేజసం | 
గురుశాపాత్‌ స్మృతి (భష్టం విద్యాహీనం చ 
దుఃఖితం || 6|| 


జ్ఞానం దేహి స్మృతిందోహి విద్వాం విదా్యధిదోేవతే 
| పతిషాం కవితాం దేహి శక్తిం శిష్య ప్రబోధికాం || 
7|| 


(గ్రంథ నిర్మితి శక్తిం చ సచ్చిష్యుం సుప్రతిష్షితం | 
పతిభాం సతృ)భాయాంచ విచారక్షమతాం శుభాం 
|| 8|| 


లుప్తాం సర్వాం దైవవశాన్నవాం కురు పునః పునః 
| యథాంకురం జనయతి భగవనోగమాయయా || 
9|| 


(బ్రహ్మ స్వరూపా పరమా జ్యోతిరూపా సనాతనీ | 
సర్వ విద్వాధిదేవి యా తసెళ్య వాణ్య నమో 
నమః || 10 || 


యయావినా జగత్సర్వం శశ్వజ్జీవన్మంతం సదా | 


జ్ఞానాధిదోవీ యా తసెశశయ సరస్వతైక నమో 
నమః || 11 || 


141 


యయా వినా జగత్సర్వం మూక మున్మతవత్సదా 
| వాగధిషాత్యృదేవీ యా తసెళ్య వాణః నమో 
నమః || 12 || 


హిమ చందన కుందేందు కుముదాంభోజ 
సన్నిభా | వర్ణాధి దోవీ యా తసెళ్య చాక్షరాయై 
నమో నమః || 13 || 


విసర్తబిందుమాతాణాం యదధిష్టానమేవచ | 
ఇత్తం త్వం గీయసే సద్చిః భారత్రై తే నమోనమః 
|| 14|| 


యయా వినాzత సంఖ్యాకృుతుంఖ్యాం కరుం న 
శక్నుతే | కాల సంఖ్యా స్వరూపా యా తసెళ్య 
దేవ్యై నమో నమః || 15 || 


వాశఖాశ స్వరూపా యా దేవీ 
వాశఖాశధిషాతృదేవతా | భ్రమ సిద్దాంతరూపా 
యా తసైెళ్య దోవెక నమో నమః || 16 || 


స్మృతి శక్తి జాన శక్తి బుద్దిశక్తి స్వరూపిణీ | ప్రతిభా 
కలునాశక్తిర్వ్యా చ తసెళ్య నమో నమః || 17 || 
జగన్మాతా ! ఓ సరస్వతీ! గురు శాపమువల్ల 
స్మృతి, విద్యాహీనుడన్‌, దుఃఖములో ఉన్న నాపె 
దయ చూపుము. ఓ విద్యాధిదోవతా! నాకు జ్ఞానమును, 


142 


స్మృతిని, విద్యను, ప్రతిష్టను, కవితను, శిష్యులకు 
బోధించు శక్తిని, గంథరచన చేయు శక్తిని మంచి 
నిష్యుని, సత్సుభలో ప్రతిభను, ఆలోచించు శక్తిని 
ఇమ్ము ఇది అన్నియు. నా .:దురదుషము. వలన 
లోపించినవి. భగవంతుడు తన యోగమాయ వలన 
అంకురములను పుటించునట్లు నాకు వీటిని తిరిగి 
పసాదింపుము. 


(బహ్మస్వరూప, పరంజ్యోతి స్వరూపిణి, సర్వ 
విద్యాధథి దేవత అగు వాణీదేవికి నమస్కారము. ఏ 
సరస్వతీదేవి లేనిచో జగత్తంతయు ఎల్లప్పుటికి బతికి 
యున్నను చనిపోయిన దానితో సమానమగుచున్నదో 
ఆ జ్ఞానాధి దేవతయగు ఆ సరస్వతికి నమస్కారము. ఏ 
జగన్మాత లేనిచో జగత్తంతయు మూగదానివల, 
పిచ్చిదానివతె అగునో అటువంటి వాక్కులకు 
అధిషాన దేవతయగు ఆవాణీ దేవికి నమస్కారము. 
మంచు, చందనము, మలైెపూవు, చందుడు, 
రుముదము, తెల్లని పద్మమువత తెల్లనిది, 
అక్షరములకు అధిదేవత యగు ఆ అక్షర స్వరూపిణికి 
నమస్కారము. విసర్గ, బిందువు, మాతలకు అధిషహాన 
దేవతగా సత్పురుషులు  కీర్తించు భారతికి 
నమస్కారము. ఆ దేవత లేనిచో సంఖ్యా గణకుడు 
లెక్కించలేడో కాల, సంఖ్యా స్వరూపిణి యగు ఆ 


143 


సరస్వతీ దేవతకు నమస్కారము. వ్యాఖ్యాధిషాన 
దేవత, భమ సిద్దాంత స్వరూపిణి యగు ఆ సరస్వతీ 
దేవికి నమస్కారము. స్మృతి, శక్తి జ్ఞాన శక్తి బుద్ది శక్తి 
(ప్రతిభాశక్తి కల్పునాశక్తి స్వరూపిణి యగు ఆ దేవతకు 
నమస్యాతము: 


అప్పుడు సరస్వతి దేవి ప్రత్యక్షమై, యాజ్ఞవల్క్య 
మహర్షి గురు శాపములో కోల్పోయిన విద్యను, 
ప్రతిభను, జ్ఞానమును అనుగ్రహించింది. తరువాత 
యాజ్ఞవల్క్య మహర్షి గొప్పు తత్త్వ జ్ఞాని అయ్యాడు. 


ఉదాహరణ: 


మార్కండేయ పురాణము - దుర్గా సప్తశతి - 
ఈ సృష్టికి ముందు జరిగిన పళయము జరుగుతోంది. 
అంతా నీటితో నిండి ఉంది. ఈ సృష్టి జరగాలి. 
శ్రీమన్మహావిషువు యొక్క నాభి కమలము నుండి 
(బహ్మ దేవుడు ఉదృవించాడు. |బహ్మ దేవుడు స్పష్టి 
ఎలా చేయాలో తెలియక ఆలోచిస్తున్నాడు. 
శ్రీమన్మహావిషువు యోగమాయ నిదలో ఉన్నాడు. 
శ్రీమన్మహావిష్టువు చెవుల నుండి మధువు, కైటభుడు 
అనే ఇదరు రాక్షసులు ప్రట్పకొచ్చారు. ఆ మధు, 
కెటభులు (బహ్మ దేవుడి దగరకు వచ్చి మాతో 
యుదము చేయి అని అంటున్నారు. బహ్మ దెవుడు 
వాళ్లతో యుధము చేయలేని స్థితిలో, బహ్మ దేవుడు 


144 


యోగ మాయను స్తుతించి, అమ్మా నీ యాగ మాయ 
మహిమతోనే శీమన్మహావిష్ణువు యోగ నిదలో ఉన్నారు. 
నీ .మహిమతోన ఈ రాక్షసులు పుట్టుకొజ్చారు. నీ 
మలాములెనిక. “సను స్య. భారి లదే 
తప్పించుకోలేను. నీవు శీమన్మహావిష్ణువును యోగ 
నిద నుండి మేలుకొలిపి, ఆ రాక్షసులను సంహరించే 
ఉపాయము చేసిపెట్టాలి అని (ప్రార్థించాడు. యోగ 
మాయ నీవు భయపడకు, నేను చూసుకుంటాను అని 
చెప్పింది. అప్పుడు శ్రీమన్మహావిష్తువు ముక్కు, 
చెవులలో నుండి నల్లటి పాగ (యోగ మాయ) బయటకు 
వచ్చసింది అప్పుడు. ఏమన్నుహావిస్తువ. యోగ నీద 
నుండి లేచాడు. తన చెవిలో నుండి పుటిన మధు, 
కెటభులు అనే రాక్షసులు, సృష్టి చేయుటకు 
ఊఉఆదుసిలచిన. (అహ్మూ “దెవుడి. మదకు ుదయు 
చేయుటకు వెళుతున్నారు అని తెలిసి, ఆ మధు, 
కెతభులతో తానే యుద్ధము మొదలుపెట్టాడు. ఆ 
యుద్దము వేల సంవత్సరములు జరిగింది. అప్పుడు 
అమ్మవారి మహిమ [పభావముతో ఆ మధు, కెటభులకు 
మెరుపు తీగలా ఒక ఆలోచన కలగచేసింది. ఆ మధు, 
కెటభులు, ఇలా ఆలోచించసాగారు - ఇంతటి 
మహావిష్ణువు మనతో యుద్ధము చేయలేకపోతున్నాడు. 
మనము ఈయన కంజఖు చాలా శక్తివంతులము, 
ఈయన కంక మనమె. గొప్పు: కాబటి మనము 
ఈయనకు ఒక వరము ఇద్దాము అని ఆలోచించి, 'ఓ 


145 


మహావిష్తువ;: నీవు మాతో బాగానే యుద్దము 
చేస్తున్నావు. కాని నీవు మాతో గెలవలేవ. నీ 
యుదమునకు. మచ్చు. మెము" .నీము ఉక వరము 
ఇవ్వాలని నిరయించుకున్నాము నీవే ఎమైనా వరము 
కోరుకో' అని అన్నారు. అప్పుడు మహావిష్ణువు “అయితే 
మీరు ఇద్దరూ నా చేతిలో మరణించాలని అనే వరము 
నాకు కావాలి” అని అన్నాడు (ప్రతిభ - 
మెరుపుతీగలాంటి ఆలోచన). అప్పుడు మధు, 
కైెటభులకు తాము చేసిన తప్పు అరమయింది. 
అయినా సరే నీకు వరము ఇస్తున్నాము. కాని ఈ 
చుట్టూ అంతా నీరు ఉంది. కాని మమ్ములను నీరు లేని 
పదేశములో సంహరించాలి అనే షరతు పెట్టారు. 
అప్పుడు శీమన్మహావిష్ణువు మధు, కైటభుల తలలను 
నీరు లేని, తన తోడ మీద పెట్టి, సుదర్శన చక్రముతో 
వాళ్ళ, తలల్ని ఖండించాడు. ఆ విధముగా బహ్మ 
దేవుడు సృష్టి చేయుటకు ఏ విధమైన ఆటంకము 
లేకుండా చేశాడు. 


బంహదారణ్యకోపనిషత్‌ - మూర్తామూర్త 
(బాహ్మణమ్‌ - 2 లేదా 4-3-6 - “తస్య హైతస్య 
పురుషస్య రూపం యథా మహారజనం వాసో 
యథా పాణ్వానికం యధథేచ్చ్లగోపో యథా? 
గ్న్యరిఎంర$థా పుఖరీకం యథాసకృది్వధు$తగ్‌ం 
సకృద్ద్విద్యు తేవ హవా అస్య....” - ప్రసిద్దమైన 


146 


జీవుడి లింగశరీరాత్మక తత్త్వములో, జీవుడు గత 
జన్మలలో తాను చేసుకున్న కర్మలు, వాటి ద్వారా 
ఏర్పడే సంస్కారములతో జన్మ ఎత్తుతాడు. ఆ 
కర్మలు, సంస్కారములు సాత్త్వికమైనవి అయితే, ఆ 
జీవుడి సంస్కారములు పరిశుదముగా వికసించిన 
తెల్లటి తామర పువ్వు వలె ఆహాదకరముగా ఉంటాయి. 
అలా కాకుండా కొన్ని కోరికలతో సంస్కారములను 
ఎర్పరచుకున్నట్లయితే, ఎరగా విచ్మితముగా 
ఉంటాయి. కొన్ని జ్ఞానమునకు సంబంధించిన 
సంస్కారములు అయితే, అవి అగ్ని జ్వాల వలె 
(ప్రకాశిస్తూ ఉంటాయి. కొన్ని సంస్కారముల ద్వారా 
అతి (ప్రకాశముతో ఒక మెరుపు క్షణ కాలము మెరిసి 
అన్నిటినీ మెరిపించి, జ్ఞానము కలిగించి (పతిభ), 
చటుక్కున మాయమైనట్లుగా ఉండే సంస్కారములను 
కూడా జీవుడు గత జన్మల నుండి తెచ్చుకుంటాడు. 


కేనోపనిషత్‌ -4-4 - “తసెైష ఆదోపో య 
దోతద్‌ విద్యుతో2వుుదుకతదా3 |;  ఇతీతి 
న్యమీమిషదా3 ఇత$ధిదై వతమ్‌” - పరమాత్మ 
యొక్క అధిదెవత ఉపాసనలో ఒక మెరుపు 
మెరిచినప్పుడు, ఆ మెరుపు పరమాత్మ యొక్క ఒక 
రూపము అని ధ్యానిస్తే, ఆ మెరుపు లాంటి పరమాత్మ, 
మెరుపు లాంటి జ్ఞానమును ప్రసాదిస్తాడు. మెరుపు 


147 


లాంటి విజ్ఞానము (ప్రతిభ బలపడాలి అంతకు, 
పరమాత్మ ఉపాసన చేయాలి. 


పాతిభ జ్ఞానమును తారక (తరింపచేసే) జ్ఞానము 
అని కూడా అంటారు. ఈ |పాతిభ జ్ఞానము 
ఉదయిస్తున్న సూర్యుడు లాంటిది. పాతిభ జ్ఞానము 
తరువాత వివేక జ్ఞానము కలుగుతుంది. 


35. హృదయే చిత్తసంవిత్‌ 


హృదయే చిత్త సంవిత్‌ - మనస్సు యొక్క 
ప్రధానమైన స్థానమైన హృదయము మీద మనస్సుని 
కేందీకరించి, ఎకాగతను పెంచుకొని, ఏక్నాగత ద్వారా 
ధారణ, ధారణ దారా ధ్యానము, ధ్యానము ద్వారా 
సమాధి (సంయమము) సాధించుకోగలిగితే, మనస్సు 
ఎలా ఆలోచిస్తుంది, ఎలా కదులుతోంది, మనస్సు 
యొక్క అన్ని స్పితిగతులు, సమ్మగమైన విషయములు 
తెలుస్తాయి. . 


జీవుల జన్మ పరంపర, ఆ జన్మలలో జీవులు పడే 
కష్టములకు మూల కారణము వారి, వారి మనస్సు 
యొక్క ఆలోచనలు, కోరికలు. హృదయము అనే 
భౌతిక శరీర భాగము, తామర పువ్వు వలె ఉంటుంది 
(హృదయ పుండరీకము). ఆ తామర పువ్వు 
ముడుచుకొని, [కిందకు వంగి ఉంటుంది. 
(పాణాయామము ద్వారా ఈ పద్మమును పైకి లేపి, 


148 


వికసింపచేయవచ్చు. ఆ హృదయ పుండరీకము మీద 
ఎకాగత పెంచుకొని, ఎకాగత ద్వారా ధారణ, ధారణ 
దారా "ధ్యానము, ధ్యానయు దారా నమాధి 
(సంయమము. నాధం. మనన్సు. గురించి అన్ని 
విషయములు తెలుస్తాయి. 


ఛాందోగ్కోపనిషత్‌ - దహర విద్య - 8-1-1 - 
“అథ దిద మస్కిన్‌ బ్రహ్మపురే దహరం పుణ్లరీకం 
వేశ్మ దహరో2స్మి న్నంత రాకాశ నస్మి న్యదన్ల 
స్తదన్వేష్టవ్యుం తద్వా వ విజిజాసితవ్యుమితి” - ఈ 
బహ్మ పురము (పరమాత్మ, పరమాత్మ అంశమైన 
జీవుడు ఉండే పురము, శరీరము) నందు, హృదయ 
గుహలో చిన్న పద్మము కలదు. ఆ పద్మములో 
సూక్ష్మమైన చిదాకాశము కలదు. ఆ చిదాకాశములో 
చిత్‌ స్వరూపము (ఆత, జీవాత్మతో కలిసి ఉండే 
మనస్సు కూడా ఉన్నది. 


ఉదాహరణ: 


ఒక అడవిలో ఒక సింహము, కుందేలుని 
పట్టుకుంది. ఆ సింహము ఆ కుందేలుతో, నా అంత 
బలమైన, గొప్ప జంతువు ఈ అడవిలో లేదు. నీవు నా 
నుండి తప్పించుకోలేవు అని అంది. దానికి తెలివైనా 
ఆ కుందేలు, నీ కంకు బలమైన, నీ కంజె బాగా గర్జించే, 
నిన్ను కూడా ఎదిరించే జంతువును నేను చూశాను. 


149 


కావాలంకే నేను, నీకు చూపిస్తాను అని అంది. 
అప్పుడు సింహము, నేను దానిని కూడా 
చంపేయగలను, నాకు చూపించు అని అంది. 
కుందేలు ఆ సింహమును ఒక పెద్ద బావి దగ్గరకు 
తీసుకువెళి, ఈ బావిలో ఉంది చూడు అని అంది. 
సింహము ఆ బావి నీటిలో తన రూపము యొక్క 
పతిబింబమును చూసి, నేను ఉండే ఈ అడివిలో నా 
కంకె బలమైన మరొక జంతువు ఉండకూడదు అనే 
ఆలోచనతో, కోపము వచ్చి తన ప్రతిబింబము అయిన 
సింహము మీద గట్టిగా గర్జించింది. ఆ ప్రతిబింబము 
నుండి కూడా ఆ గర్గన ప్రతిధ్వని రాగానే, 
సెంహమునకు" “బాగా: కోపము. “పెరిగి ఆ 
పతిబింబమును చంపాలని, ఆ సింహము బావిలోకి 
దూకింది. అప్పుడు సింహము నుండి కుందేలు 
తప్పించుకొని, పారిపోయింది. 


సింహము తన ప్రతిబింబమును చూసి, మరొక 
బలమైన జంతువు అనే [భమ కారణముగా మరియు 
తనకంకే బలమైన జంతువు ఆ అడవిలో 
ఉండకూడదు అనే అహంకారముతో, కోపముతో 
కలిగిన ఆలోచనతో తనకు తానే కష్టములను 
కలిగించుకుంది. అలాగే జీవుడు తన 
పతిబింబమును బుద్ది అనే అద్దములో చూసుకొని, ఆ 
ప్రతిబింబమే “నేను”, ఈ శరీరమే “నేను” అని 


150 


(భమిస్తూ, అసలు “నేను” (ఆత్మను) మర్చిపోయి 
ఎన్నో కష్టములను తెచ్చుకుంటున్నాము. 


36. సత్వపురుషయోరత్యంతాసంకీర్ణయోః 
ప్రత్వయ అవిశేషాత్‌ భోగః పరార్హత్వాత్‌ 
స్వార్గసంయమాత్సురుషజ్ఞానమ్‌ 


సత్త్వ పురుషయోర్‌ అత్యంత అసంకీర్ణయోః 
ప్రత్యయ అవిశేషాత్‌ భోగః పరార్లత్వాత్‌ స్వార్ద 
సంయమాత్‌ పురుష జానమ్‌ - అసలు “నేను” 
ఎవరు అనే పురుషుడు యొక్క తత్వ జ్ఞానము ఎలా 
కలుగుతుంది? దీనికి సాధనముగా “స్వార్ద” తన 
స్వరూపము మీద ఏకాగ్రత పెంచుకొని, ఆ ఎకాగత 
దారా ధారణ, ధారణ వ్వారా ధ్యానము ధ్యానము 
దారా సమాధులను (సంయమము 
సాధించినట్లయితే తన ఆత్మ జ్ఞానము కలుగుతుంది. 


సత్త్వ = సత్త్వ గుణము ప్రధానమైన, సత్త్వ 
గుణము ఎక్కువగా ఉండే బుద్ది. పురుషుడు = బీవుడు. 
పురుషుడు (జీవుడు) సత్వములో (సత్త్వ గుణము 
(ప్రధానమైన, సత్త్వ గుణము ఎక్కువగా ఉండే బుద్దిలో 
లేదా మనస్సులో) ప్రతిబింబిస్తూ ఉంటాడు. ఎప్పుడూ 
ఆ (ప్రతిబింబమును చూస్తూ చూస్తూ అలవామైపోయి, 
తనకి, ఆ (పప్రతిబింబమునకు తేడా తెలియని సతికి 
చేరి, అసలు తనని తాను (ఆత్మను) మర్చిపోయి, 


151 


బుద్దిని ఆ బుదిలో ప్రతిబింబిస్తున్న ఆత్మను 
కలగలిపి, దానినే “నేను” అని జీవులు 
వ్యవహరిస్తున్నారు. అత్యంత అసంకీర్ణయోః - కాని 
వీటిని విడివిడిగా పరిశీలిస్తే, తిగుణాత్మకమైన మూల 
(పకృతి యొక్క పరిణామమైన బుద్ది (జడమైనది, 
తెగుణముల ప్రభావము కలిగి ఉన్నది, ఎల్లప్పుడు 
మార్పులు కలిగే స్వభావము) ఉన్నది. జీవుడు (ఆత్మ) 
తిగుణాత్మకమైన మూల ప్రకృతితో ఏ ధర్మ సంకరము 
లేదా సంబంధము లేని, ఎ మార్పు లేని, పరమాత్మ 
అంశమైన చైతన్య స్వరూపుడు (ప్రకాశ స్వరూపము, 
ఉనికి కలిగి ఉండుట). ప్రత్యయ అవిశేషాత్‌ భోగః - 
జీవుడి స్వభావమైన చైతన్యము బుదిిలో 
పతిబింబించుట వలన, బుద్దిలో పేరణ కలిగి, ఆ 
డేరణ ద్వారా జడమైన, మూల (ప్రకృతి నుండి పుట్టిన 
బుదిలో మరలా మార్పులు లేదా కదలికలు 
(ఆలోచనలు, జ్ఞానము, కోరికలు, ప్రవృత్తులు, కర్మలు) 
కలుగుతూ ఉంటాయి. ఆ బుద్ది వృతులతో జీవుడు 
తనని తాను కలుపుకొని, మమైకవోయి ఆ మార్పులు 
తన మార్పులుగా భావిస్తూ భోగములను (సుఖము, 
దుఃఖము) అనుభవిస్తున్నాడు. పరార్దత్వాత్‌ - ఈ 
భోగము ఎవరి వలన కలిగింది లేదా తెచ్చారు అనే 
(ప్రశ్నకు - బుది వృత్తి ద్వారా కలిగింది అనే 
సమాధానము. వస్తుంది. “ఆ ఛభోగమును:. -బుది 
అనుభవించుట లేదు (పంచదార తన తీపిని తాను 


152 


అనుభవించదు, చెట్టుకు కాసిన పండును చెట్టు 
అనుభవించదు - ఒక కీయ జరిగినప్పుడు, ఆ [క్రియ 
యొక్క ఫలితము, ఆ క్రియ చేసిన వస్తువు 
అనుభవించదు). బుద్ది వృతి ఆ భోగమును తన 
కోసము తెచ్చుకోవట లేదు. బుద్ది వృతి ఆ భోగమును 
జీవుడి కోసము తెస్తోంది. స్వార్ద - ఈ భోగము ఎవరు 
అనుభవిస్తున్నారు (భోక్స అనే ప్రశ్నకు - జీవుడు (భోక్ప 
అనే సమాధానము వస్తుంది. ఈ బుధ్ది, బుద్దిలో కలిగే 
మార్పులు (ఆలోచనలు, కోరికలు, కర్మలు), వాటి 
ద్వారా కలిగే సుఖ, దుఃఖములు అన్నీ జీవుడి కోసమే. 
పరారము కోసము పనిచేసే వారికి (బుద్దికి దైతన్యము 
(జ్ఞానము) లేదు. స్వార్గముతో ఉండే వారికి (జీవాత 
పనిచేసే శక్తి లేదు. ఈ పరార్గము (బుద్ది), సారము 
(జీవాత్శ) కలిసిపోయి, స్వార్దము (జీవుడు), ఆ పరార్గమే 
(బుద్దే) నేను అనే భమలో పడి, ఆ పరార్గము (బుద్ది) 
ద్వారా కలిగే సుఖ, దుఃఖములను జీవుడు 
అనుభవిస్తున్నాడు. ఆ పరార్హము (బుద్ది) వేరు, ఈ 
స్వార్ద (జీవుడు) వేరు అనే తేడాను స్పష్టముగా 
తెలుసుకొని, అర్థము చేసుకొని ఆ “స్వార్ద” (తన ఆత్మ 
స్వరూపము) మీద ఏకాగ్రత పెంచుకొని, ఆ ఏకాగత 
ద్వారా ధారణ, ధారణ ద్వారా ధ్యానము, ధ్యానము 
ణాఃరా సమాధులను (సంయమము 
సాధించినట్లయితే తన ఆత్మ జ్ఞానము (నేను ఎవరు 
అనే ప్రశ్నకు సమాధానము) కలుగుతుంది. 


153 


బ్భ్రహదారణ్యుకోపనిషత్‌ - 1 లేదా 3-5-3 - 
“..కామస్సంకలో విచికిత్సా శద్దా2 
శద్దాధృతిరధ్యతిః హీర్సీర్స్‌ రిత్యే తత)ర్వం మన 
ఏవ....” - కోరికలు, సంకల్పము, సంశయ జ్ఞానము, 
ఆస్తిక బుద్ది (భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకము), 
అశ్రద్ద, ధారణ, అధృతి (అధైెర్యము, దుఃఖము, 
కష్టము), లజ్జ, ప్రజ్ఞ భయము ఈ సమస్తము మనస్సు 
కలిగిస్తుంది. జీవుడు మనన్సుతో కలిసి మనస్సు నెను 
అనే (భ్రమలో ఉన్నందున, మనస్సులో 
అనుకూలమైన ఆలోచనలు కలిగినప్పుడు జీవుడు 
నాకు సుఖము కలిగిందని, (ప్రతికూలమైన 
ఆలోచనలు కలిగితే, నాకు దుఃఖము కలిగిందని 
భావిస్తున్నాడు. 


పెన వివరించిన 34, 35 సూతములు పూర్తిగా 
సాధిస్తే ఈ 36 వ సూతములో వివరించిన స్వార్గము 
(పురుషుడు) మీద సంయమము అర్దము అవుతుంది. 
అప్పుడు పురుషుడి యొక్క తత్వమును కొంచము 
సులభముగా అర్హము చేసుకోవచ్చును. 


37. తతః ప్రాతిభశావణ 
వేదనా౭౭దర్యా౭౭సాాదవార్తా జాయంతే 


తతః (ప్రాతిభ శ్రావణ వేదనా ఆదర్శా 
ఆస్వాద వార్తా జాయంతే - స్వార్ద సంయమము 


154 


సాధిస్తే పురుష (ఆత) జ్ఞానము కలుగుతుంది. ఆ 
పురుష జ్ఞానము కలగక ముందు (అవాంతర) కొన్ని 
సిదులు కలుగుతాయి. ఆ సిద్దులు - 1. ప్రాతిభ, 2. 
శావణ, 3. వేదనా, 4. ఆదర్శ, 5. ఆస్వాద, 6. వార్తా 
అనే విజ్ఞానములు లేదా సిద్దులు కలుగుతాయి. 


1. పాతిభ జ్ఞానము - వికసించిన బుద్ది మీద 
సంయమము చేస్తే వివేక ఖ్యాతి కలిగే ముందు ప్రతిభ 
జ్ఞానము (సృష్టిలో ఉండే అన్ని వస్తువుల గురించి 
స్పష్టముగా కనిపిస్తాయి) కలుగుతుంది. దీని గురించి 
34 వ సూతములో వివరించారు. వికసించిన బుద్ది 
మీద సంయమము చేయకపోయినా, స్వార్థ 
సంయమము చేస్తే ఆ ప్రాతిభ జ్ఞానము కలుగుతుంది. 


2. శావణ సిద్ది - ఆ యోగి ఈ లోకములో ఉండే 
శబ్బములను [పాతిభ జ్ఞానము ద్వారా వింటున్నాడు 
కాబట్టి, ఈ లోకములో ఉండేవారు వినలేని, పై 
లోకములలో ఉండే దివ్యమైన  శబ్బ్దములను 
వినగలుగుతాడు. 


3. వేదనా సిద్ది - ఆ యోగి ఈ లోకములో ఉండే 
స్పర్శ జ్ఞానములను ప్రాతిభ జ్ఞానము ద్వారా 
అనుభవించేశాడు కాబటి, ఈ లోకములో ఉండేవారు 
అనుభవించలేని, పై లోకములలో ఉండే దివ్యమైన 
స్పుర్శలను అనుభవించగలుగుతాడు. 


155 


4. ఆదర్శ సిద్ది - ఆ యోగి ఈ లోకములో ఉండే 
రూపములను జ్ఞానములను [పాతిభ జ్ఞానము ద్వారా 
చూసేశాడు కాబటి, ఈ లోకములో ఉండేవారు 
చూడలేని, పై లోకములలో ఉండే దివ్యమైన 
రూపములను చూడగలుగుతాడు. 


5. ఆస్వాద సిద్ది - ఆ యోగి ఈ లోకములో 
ఉండే రసములను, రుచులను జ్ఞానములను [పాతిభ 
జ్ఞానము ద్వారా ఆస్వాదించేశాడు కాబట్టి, ఈ 


లోకములో ఉండేవారు ఆస్వాదించలేని, క 
లోకములలో ఉండే దివ్యమైన రసములను, 
రుచులను ఆన్వాదించగలుగుతాడు. 


6. వార్తా సిద్ది - ఆ యోగి ఈ లోకములో ఉండే 
గంధముల (వాసనల) జ్ఞానములను [ప్రాతిభ జ్ఞానము 
ద్వారా అనుభవించేశాడు కాబటి, ఈ లోకములో 
ఉండేవారు అనుభవించలేని, పై లోకములలో ఉండే 
దివ్యమైన గంధములను (వాసనలను) 
అనుభవించగలుగుతాడు. 


38. తే సమాధావుపసర్గా వ్వుత్తానే సిద్దయః 

తే సమాదౌ ఉపసర్గా వ్వుత్తానే సిద్దయః - 
సమాధి స్టితిలో ఉండే యోగికి పెన చెప్పిన ఆరు (6) 
సిద్దులు ఆ యోగి సమాధి స్థితిని భంగము చేస్తాయి. 
ఆ యోగి సమాధి నుండి బయటకు వచ్చిన తరువాత, 


156 


ఈ సిద్దులు ఆ యోగిని తిరిగి సమాధి లోనికి 
వెళ్ళకుండా అడ్డుకుంటాయి. 


ఈ సిద్దులు యోగికి పై సాధనకు ఉపకారము 
కంక, పై సాధనకు అపకారము ఎక్కువగా చేస్తాయి. 
ఈ సిద్దులు ఆ సాధకుడిని పరీక్షించుటకు కలిగే 
సిద్దులు. కాబట్టి ఈ సిద్దుల నుండి జాగత్తగా 
ఉండవలసినదేె. (ఎ సిధి అయినా నరే పరిపూర్ణమైన 
ఫలితమును ఇవ్వదు. సాధనలో కలిగే సిదులను లెక్క 
చేయకుండా, ఆ సాధకుడు ప సాధనను 
కొనసాగించాలి). 


39. బంధకారణశెథి లాకత్‌ ప్రచారసంవేదనాచ్చ 
చితస్య పరశరీరావేశః 


బంధకారణశైథిల్యాత్‌ - సర్వ వ్యాపకమైన 
జీవుడు ఈ శరీరములో బంధించబడుటకు ముఖ్య 
కారణములు అయిన అజ్ఞానము, మనస్సుకి జీవాత్మకు 
ఉండే అవినాభావ సంబంధము, కర్మ ఫలితములను, 
జ్ఞానము ద్వారా నాశనము చేసుకొని, 


ప్రచారసంవేదనాచ్చ - ఈ శరీరములో ఉండే 
నాడులలో మనస్సు ఎక్కడెక్కడ, ఎలా సంచరిస్తోందో 
ఈ శరీరములోని ఏ, ఏ ఇందియముల ద్వారా 
మనస్సు ఈ శరీరము బయటకు పరుగులు 
పెడుతోందో తెలుసుకొని, 


157 


చిత్తస్వు పరశరీరావేశః - మసన 
న్మిగహించో. సామర్గ్వమును సాధించి; మనస్సుని 
అదుపులోకి తీసుకోగలిగితే ఈ మనస్సును 
తీసుకువెళి, మరొక శరీరములో ప్రవేశింపచేయగలరు. 


ఈ సూతములో ఈ జన్మలోనే, ఈ శరీరము ఇలా 
ఉండగానే, మరొక శరీరములో |ప్రవేశించగల (పరకాయ 
(పవకము సాధన వివరిగున్నారు. మునస్సును మరొక 
శరీరములో |ప్రవేశపెటినప్పుడు, మనస్సుతో పాటు 
పాణములు, ఇతర ఇందియములు, జీవుడు కూడా ఆ 
శరీరములో ప్రవేశించి, ఆ శరీరముతో భోగములను 
(సుఖము, దుఃఖము అనుభవించగలరు. 


40. ఉదానజయాజ్ఞల పంకకంటకాదిషకసంగ 
ఉత్క(క్రాంతిశ్చ 


ఉదాన జయా జల పంక కంటకాదిషు 
అసంగ ఉత్క్‌క్రాంతిశ్చ - మనలో ఉండే పంచ 
పాణములలో ముక్కు చివర నుండి శిరస్సు వరకు 
ఉండే ఉదాన వాయువును జయించగలిగితే, ఊర్ద్వ 
గమనము మీద జయము కలిగి, నీటిలో మునిగిపోవుట 
కాని, బురదలో కూరుకుపోవుట కాని, ములు 
గుచ్చుకోవటము మొదలైన వాటి వలన ఆ సాధకుడికి 
ఏ విధమైన బాధ కలగదు. ఇంకా ఆ సాధకుడు పంచ 


158 


ప్రాణములను ఈ శరీరము నుండి బయటకు తీసి, 
మరొక శరీరములో ప్రవేశపెట్టగలడు. 


మన శరీరములో వాయువు 
సంచరిస్తున్నంతసేపు, మన శరీరములో (ప్రాణము 
ఉన్నట్లు. శరీరము బయట ఉన్న వాయువు 
శరీరములో ప్రవేశించగానే దానిని ప్రాణము అంటారు. 
ఆ ప్రాణ వాయువు మన శరీరములో వేరు, వేరు 
భాగములలో చేరి వేరు, వేరు క్రియలను చేస్తూ వేరు, 
వేరు పేర్లతో పిలవబడుతుంది - 1. ప్రాణః, 2. 
సమానః, 3. అపానః, 4. ఉదానః, 5. వ్యానః. 


1. ప్రాణః - ముక్కులో ప్రవేశించిన వాయువు - 
ముక్కు చివర నుండి హృదయము వరకు 
“"పణయనమ్‌” (లోపలి గాలి పీలుస్తోంది కాబటి) అని 
పని చేస్తుంది కాబట్టి ఈ వాయువుకు [ప్రాణము అని 


2. సమానః - హృదయము నుండి నాభీ మై 
వరకు ఉండే వాయువు. మన కడుపులో జరఠరాగ్నిని 
చక్కగా జ్వలింపచెసి, జీర్ణ వ్యవస్తను సక్రమముగా 
పనిచయించి, జీర్ణమైన ఆహారము నుండి కలిగే శక్తిని 
శరీరము అంతా సమానముగా (సమం నయతి ఇతి 
సమానః”) పంచుతూ ఉంటుంది. అందుచేత ఈ 
వాయువుకు సమాన-వాయువు' ఆనిసురు పట్టారు. 


159 


3. అపానః - నాభి నుండి కాలి గోళ్ళు చివర 
వరకు ఉండే వాయువు. ఈ శరీరములో తయారయ్యే 
వ్యర్త పదార్ధములను, మలినములను (మల, 
మూతములు, గర్పములో ఉండే శిశువు మొదలైనవి) 
శరీరము బయటకు తోసి వేస్తుంది. 


4. ఉదానః - ముక్కు చివర నుండి తల చివరి 
భాగము వరకు ఉండే వాయువు. ఈ వాయువు శరీరము 
మైకి తేలే పనులను (నీళ్ళలో పైకి తేలుట, ఆయుస్సు 
పూర్తి అయిపోయినప్పుడు ఈ శరీరములో ఉండే 
ప్రాణములను పెకి తీసుకువెళ్ళుటు. 


5. వ్యానః - ఈ వాయువు శరీరము అంతా 
వ్యాపించి ఉంటుంది. శరీరములో ఏ భాగమైన 
(ప్రబలమైన పని (బరువులు ఎత్తుట) చేసేటప్పుడు, 
శరీరములోని శక్తిని ఆ భాగమునకు తీసుకెళుతుంది - 
“వీర్యవత్‌ కర్మ హేతుః”. 


సామాన్య మానవులకు ఏ వాయువు ఎక్కడ 
పనిచేస్తోంది? ఎ వాయువు ఎంతదాకా వెళ్ళాలి? ఏ 
వాయువు ఎక్కడ తాకుతోంది? ఏ వాయువు ఎంతదాకా 
వెళ్ళుతోంది? మొదలైన సమగమైన సమాచారము 
అదు; ల ఎ పాయువు: ఎలా పవహరినోరిది--ప్రూరిగా 
తెలుసుకొని, ఆ, యా వాయువుల మీద ఏకా(గతను 
పెంచుకొని, ఆ వాయువుల (ఈ సూతములో ఉదాన 


160 


వాయువు మీద ప్రాణ ధారణ చేయుట గురించి 
వివరిస్తున్నారు) మీద మనసుని కేందీకరించి, ఆ 
ఎకాగత ద్వారా ధారణ (ఉదాన [పాణ ధారణ), ధారణ 
ద్యారా" 'ధ్యానయు,. ధ్యానము దారా సమాదులను 
(సంయమము) సాధించినట్లయితే, ఊర్ద్వ గమనము 
మీద జయము కలిగి, నీటిలో మునిగిపోవుట కాని, 
బురదలో కూరుకుపోవుట కాని, ముళు 
గుచ్చుకోవటము మొదలైన వాటి వలన కాని ఆ 
సాధకుడికి ఏ విధమైన బాధ కలగదు. ప్రాణము ఈ 
శరీరము నుండి బయటకు పోయే అంశము (ప్రాణ 
మీద సాధకుడి పట్లు చిక్కి, ఎప్పుడు కావాలంళకే 
అప్పుడు [ప్రాణమును ఈ శరీరము నుండి బయటకు 
పంపగలడు, ఎప్పుడు కావాలంకే అప్పుడు ఈ 
శరీరము లోపలికి తీసుకురాగలడు. 


ఉదాహరణ - 1. ఎంతో బరువు కల ఏనుగు కాళ 
[కింద మన అరికాలు లాగే మెత్తగా మృదువుగా 
ఉన్నా, ఏనుగుకు ముళ్ళు గుచ్చుకోవ. 2. ప్రాణ 
ఉత్స్క్‌వ్రాంతి _ ప్రాణ వాయువు శరీరము నుండి పెకి 
పోవుట మీద - భీష్మాచార్యులుకు ఉదాన వాయువు 
మీద పట్లు ఉండుట చేత (తండి స్వచ్చంద 
మరణము అనే వరము ద్వారా) ఆయన తన మరణ 
సమయమును తాను నిర్ణయించుకోగలిగారు. అలాగే 
దోణాచార్యులు కూడా తన [ప్రాణముల (ఉదాన 


161 


వాయువు మీద పట్లు ఉండుట చేత, యుద 
రంగములో కూర్చొని తన [ప్రాణములను బయటకు 
పంపించగలిగారు. 


41. సమానజయాజ్ఞ్వలనమ్‌ 


సమానజయాత్‌ జ్వాలనమ్‌ - మనలో ఉండే 
పంచ ప్రాణములలో హృదయము నుండి నాభి వరకు 
ఉంటూ, మన కడుపులో జరరాగ్నిని చక్కగా 
జ్వులింపచేసి, జీర్ణ వ్యవసను సక్రమముగా 
పనిచేయించి, జీర్ణమైన ఆహారము నుండి కలిగే శక్తిని 
శరీరము అంతా సమానముగా తీసుకువెళ్ళే సమాన 
వాయువు గురించి పూర్తిగా అవగాహన చేసుకొని, 
సమాన. వాయువు మీద మనన్సుని. కేర్యదీకరించి, 
ఎకాగతను పెంచుకొని, ఆ ఎకాగత ద్వారా ధారణ 
(ఉదాన [పాణ ధారణ), ధారణ ద్వారా ధ్యానము, 
ధ్యానము ద్వారా సమాధులను (సంయమము) 
సాధించినట్లయితే, సమాన వాయువు మీద పట్టు చిక్కి 
సమాన వాయువుని జయిస్తే ఆ సాధకుడికి/యోగికి జీర్ణ 
శక్తి పెరిగి, జ్వలిస్తున్న అగ్ని వలె తేజస్సుతో 
వెలిగిపోతూ ఉంటాడు. 


అలాగే మిగిలిన పాణ, అపాన, వ్యాన వాయువుల 
మీద కూడా సంయమమును సాధించి ఆ వాయువుల 
పయాజనములను సాధకులు పొందవచుుు.. 


162 


42. శోతా౭కాశయోః సంబంధసంయమాద్దివ$ం 
శోతమ్‌ 


శోత ఆకాశయోః సంబంధ సంయమాద్‌ 
దివ్యం శోతమ్‌ - డో(తేందియము, ఆకాశము 
మధ్య ఉండే సంబంధము గురించి పూర్తిగా అవగాహన 
చనుకొనీ ఆ సంజంథము: మీద మననుుని 
కేందీకరించి, ఏకాగతను పెంచుకొని, ఆ ఏకాగత 
దాతా ధారణ, ధారణ ద్వారా భ్యాధయు,. భాానయు 
దారా సమాధులను (సంయమము 
సాధించినటయితే, భూలోకములో ఉండే 
సామాన్యమైన అన్ని శబములను మరియు పై 
లోకములలో ఉండే సూక్ష్మమైన దివ్య శబములను 
కూడా వినగలుగుతారు. 


ఆకాశము పంచ మహా భూతములలో మొదటి 
మహా భూతము. తైతిరీయోపనిషత్‌ - ఆనందవల్లి - 
2-1-2 - “తస్మాద్వా ఏతస్మా దాత్మన ఆకాశ 
స్సృంభూతః” - సత్యజ్ఞానానంత స్వరూపమైన ఆ 
పర్మబహ్మ యందు శబ్దమే గుణముగా కలిగి, సమస్త 
భూతములకు అవకాశము ఇచ్చుచున్న ఆకాశము 
పుట్టినది. ఈ ఆకాశము సాక్షాత్తుగా ఆత్మ తత్త్వము 
నుండే జన్మించినది. కాని సాంఖ్య దర్శనము, యోగ 
దర్శనము  తిగుణాత్మకమైన మూల ప్రకృతి 
(ప్రధానము) నుండి - మహతత్త్వము - మహతత్త్వము 


163 


నుండి - అహంకారము - అహంకారము నుండి పంచ 
తన్మాతలు (సూక్ష్మమైన మహా భూతములు) - పంచ 
తన్మాతలలో మొదటి సూక్ష్మ మహా భూతమైన శబ్ద 
తన్నాత నుండి ఇప్పుడు మనకు తెలిసే సూలమైన 
మహా ఆకాశము పుట్టినది అని ప్రతిపాదన 
చేస్తున్నాయి. ఈ ఆకాశము మిగిలిన అన్ని 
భూతములకు అవకాశము లేదా చోటు లేదా ఖాళీ 
(ప్రదేశము (50209) ఇస్తుంది. ఈ అవకాశము లేకపోతే, 
పృథివి (భూమిలో) నీరు చొరబడలేదు, నీరులో 
తేజస్సు చొరబడలేదు, తేజస్సులో వాయువు 
చొరబడలేదు లేదా ఒకదానిలో ఒకటి కలిసిపోవటము 
జరగదు. 


ఈ ఆకాశమును అనావరణము లేదా ఎ వస్తువు 
లేకపోవుటగా అరము చేసుకోకూడదు. ఒక వస్తువు 
లేదు అని చెప్పటానికి ఆధారముగా మరొక వస్తువు 
బావ వస్తువు ఉండాలి. భావము లేనిదే అభావము 
ఉండదు. మా ఇంట్లో కుర్చీ లేదు అనటానికి - కుర్చీ 
లేకపోవటానికి ఇల్లు ఉండాలి. ఇతర భూతములకు 
అవకాశము ఇచుుటకు ఆకాశము ఎంత అవసరమో, 
అలాగే శబ్దమును ఉత్పతి చేయుటకు కూడా ఆకాశము 
అంతే అవసరము. రెండు వస్తువులు ఒక దానితో 
మరొక కొట్టుకుంకే వచ్చే శబ్దము, ఆకాశము లేకపోతే 
రాదు. ఆకాశము లేకపోతే ఈ రెండు వస్తువులు 


164 


కలుసుకోవు, రెండు వస్తువులు కలుసుకోకపోతే శబ్దము 
రాదు. శబ్దము ఉత్పత్తి అయిన తరువాత, ఆ శబ్దము 
అన్ని దిక్కులకు వ్యాపించుటకు కూడా ఆకాశము 
సహకరిస్తుంది. రెండు వస్తువుల ద్వారా పుటిన శబ్దము 
యొక్క పరంపర లేదా తరంగములు వాయువు యొక్క 
సహకారముతో ఆకాశము ద్వారా పాకుతూ లేదా 
వ్యాపిస్తూ ఆ శబ్దమును వినే వ్యక్తి యొక్క 
శోతేందియము వరకూ వస్తుంది. అప్పుడే ఆ వ్యక్తి ఆ 
శబ్దమును వినగలడు. ఆకాశము సృష్టి అంతా 
వ్యాపించి ఉంది అందుచేత ఆకాశమును విభువు అని 
కూడా అంటారు. కాని ఆకాశములో పుటిన శబ్దము 
ఆకాశము ఎంతవరకూ ఉందో అంతవరకూ 
వ్యాపించదు - "అయావత్‌ [దవ్వ భావి”. అందుచేత 
శబ్దము పుటిన ప్రదేశము నుండి దూరముగా 
ఉండేవాళ్లు ఆ శబములను వినలేరు. 


తెగుణాత్మకమైిన మూల (ప్రకృతి (పధానము) 
నుండి - మహతత్త్వుము - మహతత్త్వము నుండి - 
అహంకారము - అహంకారములో ఉండే సత్త్వ 
గులు: “దారా నుండి పంచ తన్మాతలు 
(సూక్ష్మమైన మహా భూతములు) - శబ్ద, స్పర్శ, రన, 
రూప గంధములు మరియు సూక్ష్మ జానెం[ద్రియములు 
(1. శోతము, 2. చర్మము, 3. చక్తుస్సు, 4 జిహ్వ, 5. 
నాసిక) పుట్టాయి. భౌతికమైన చెవిలో ఉండే ఖాళీలో 


165 


(ఆకాశములో) ఈ సూక్ష్మమైన డ్రోతేందియము 
పతిష్టితమై ఉంటుంది. శబ్దము ఆకాశములో 
తరంగములుగా వ్యాపించి, శోతేందియములో ఉండే 
ఆకాశములో ప్రతిష్టమై ఉన్న (శోతేందియమును 
తాకితే అప్పుడు ఆ శబ్దమును వినవచ్చును. 


మానవులు తమ ఢ్రోతములను దివ్వ 
శోతముగా మార్చుకొని, దివ్యమైన మంచి మాటలు, 
ఉపదేశములను, తత్త్వ జ్ఞానమును విని తమ 
జీవితములను, జన్మని సార్ధకత చేసుకోవాలి. 


వేదమాత - “శోతేన భదమృత శృన్వంతి 
సత్యం, డోతేన వాచం బహుదోధ్య మానాః, 
శోతేన మోదశ్ప మహాశ్చ శృయతే, డోతేన 
సర్వాదిశ ఆశృనోమి” - చెవితో అందరూ 
సాధారణమైన మాటలు వింటూ ఉంటారు. ఇది చవి 
యొక్క సార్దకత కాదు. చెవితో మంచి మాటలు, తనకు 
హితము కలిగించే మాటలు వినాలి. ఆ హితము 
కలిగించే మాటలు సత్యము (ఎప్పుడూ ఉండేది, 
ఎప్పుడూ మారినది అయిన పరమాత్మ మాటలు) 
అయి ఉండాలి. ఎన్నో విధాలుగా, ఎంతో మంది 
మహాత్ములు, ఉపనిషత్తులు చెప్పే మాటలు వినాలి. 
అటువంటి దివ్యమైన మాటలు వింకే సంతోషమును 
కలిగిస్తుంది. ఈ విధముగా చెవులను సవ్యముగా 
ఉపయోగించగలిగితే, ఆత్మ జ్యోతిని, ఆత్మ 


166 


తత్త్వమును తెలుసుకోవచ్చు. శోతేరదియమునకు 
ఉండే పరిమితులను ఛేదించి, అన్ని దిక్కులలోను 
ఎక్కడెక్కడ సత్యములు ఉన్నా, మంచి మాటలు 
చెప్పుతున్నా నేను వినగలగాలి. అలా వినాలంళకే 
శోతమును దివ్యముగా మార్చుకోవాలి. 


ఈ సూతమును స్పూర్తిగా తీసుకొని, 1. స్పర్శను 
(గ్రహించే త్వక్‌ ఇందియమునకు (చర్మమునకు) 
స్పర్శకు సంబంధించిన వాయువుకు మధ్య ఉండే 
సంభఠతదరము ముద. సరయమము సౌది సే'దెవ్మమెన 
త్వక్‌ ఇందియము ఎర్పడుతుంది. 2. అలాగే 
రూపమును [గహించే చక్షు ఇందియమునకు (కళకు), 
రూపమునకు సంబంధించిన తేజస్సుకు మధ్య 
ఉండే సంబందము. మీద. సంయమము "సౌధిసా 
దివ్యమైన చక్షు ఇందియము ఎర్పుడుతుంది. 3. 
తనసనంఅయము "రుచిని గ్రహారణి.. ఆహా! 
ఇందియమునకు (నాలుకకు), రసమునకు 
సంబంధించిన జలమునకు మధ్య ఉండే 
సంబంధము. మీద సంయమము సాధిస్తే దివుమైన 
రసనెందియము ఇందియము ఏర్పుడుతుంది. 4. 
గంధమును (వాసనను) గ్రహించే 
ఘానెందియమునకు (ముక్కుకు), గంధమునకు 
సంబంధించిన పృథివికి మధ్య ఉండే సంబంధము 
మీద సంయమము సాధిస్తే దివ్యమైన 


167 


ఘానెందియము ఎర్పడుతుంది. ఈ విధముగా 
దివ్యమైన అన్ని జ్ఞానెందియములు ఏర్పడతాయి. 


43. కాయా౭కాశయోసంబంధసంయమాతే 
లఘుతూలసమాపతేశ్ప్వ ఆకాశగమనం 


కాయ ఆకాశయో సంబంధ సంయమాతే 
లఘు తూల సమాపత్తేశృు ఆకాశ గమనం - 
శరీరమునకు, ఆకాశమునకు మధ్య ఉండే 
సంబంధము మీద లేదా అతి తేలికగా ఉండే వస్తువుల 
మీద లేదా అతి సూక్ష్మమైన లేదా పరమాణువులు 
మీద పూర్తిగా అవగాహన చేసుకొని, ఆ సంబంధము 
మీద మనస్సుని కేందీకరించి, ఏకాగతను 
పెంచుకొని, ఆ ఎకాగత ద్వారా ధారణ, ధారణ ద్వారా 
ధ్యానము, ధ్యానము దారా సమాధులను 
(సంయమము) సాధించినటయితే, ఆ సాధకుడికి 
ఆకాశములో సంచరించగల సిద్ది కలుగుతుంది. 


మన శరీరము పంచ భూతములతో తయారైన 
శరీరము. పంచ భూతముల ప్రభావము మన శరీరము 
మీద ఉంది. ఈ శరీరము ప్రధానముగా కఠినముగా 
ఉండే ఘన పదారమైన భూమి యొక్క శాతము 
ఎక్కువగా ఉన్నందున, మన శరీరము బరువు 
ఎక్కువగా ఉంటుంది. మన శరీరము స్తూల శరీరము 
కాబటి, ఈ శరీరము భూమి యొక్క అడముల 


168 


(కఠినముగా ఉండే ఘన పదార్రములైన గోడ 
మొదలైనవి గుండా వెళ్ళలేదు. మన శరీరములో 
అవకాశము లేదా ఖాళీ లేదా ఆకాశము ఉన్నందున ఈ 
శరీరము పనిచేస్తూ వృద్ది చెందుతోంది. మన 
శరీరములో ఉన్న ఏ ఖాళీని లేదా ఆకాశమును 
పూడినా మన శరీరము ఏ పనీ చేయలేదు. ఈ 
శరీరమునకు బయట ఆకాశము లేకపోతే, ఈ శరీరము 
ఒక చోటు నుండి మరొక చోటుకు కదలలేదు. 
సూక్ష్మమైన ఆకాశమును మనము చూడలేము. 
మనము పైన చూసేది సూక్ష్మమైన పరమాణువులపైన 
పడే తేజో మండలము యుక్క వెలుగు, అది ఆకాశము 
కాదు. అటువంటి ఆకాశమునకు, మన శరీరమునకు 
మధ్య ఉండే సంబంధము పూర్తిగా అవగాహన 
చేసుకొని, _ఆ- “సంబంధము మీటు మనస్సుని 
కేందీకరించి, ఎకాగతను పెంచుకొని, ధారణ, 
భోనము. సనూది. (సరయమము నాధ స మనము 
ఆకాశములో సంచరించగల సిద్ది కలుగుతుంది. 


మరొక పద్దతిలో మన స్తూలమైన శరీరముతో 
సూక్ష్మమైన ఆకాశములో తిరగలేదు కాబట్టి, మనము 
మన శరీరమును సూక్ష్మముగా మార్చుకోవాలి. 
అందుకు సూక్ష్మమైన వస్తువుల నుండి పరమాణువుల 
వరకు పూర్తిగా అవగాహన చేసుకొని, ఆ సంబంధము 
మీద మనస్సుని కేందీకరించి, ఏకాగతను 


169 


పెంచుకొని, ఆ ఏక్నాగత ద్వారా ధారణ, ధారణ ద్వారా 
ధ్యానము, ధ్యానము దారా సమాధులను 
(సంయమము) సంయమము సాధించి, ఆ 
సంయమము ద్వారా తాను సూక్ష్మముగా మారి, 
మొదటి దశలో నీళ్ళ మీద నడవగలుగుతారు, రెండవ 
దశలో సాలెపురుగు అలిన గూడు మీద 
నడవగలుగుతారు, మూడవ దశలో సూర్యుడు 
కిరణముల మీద సంచరించగలుగుతారు, నాలుగవ 
దశలో సూక్ష్మమైన ఆకాశములో 
సంచరించగలుగుతారు. 


44. బహిరకల్పితా వృతిర్మహావిదోహా తతః 
(పకాశావరణక్షయః 


బహిర్‌ అకల్పితా వృతి ధర్మ మహావిదోహా 
తతః ప్రకాశ ఆవరణ క్షయః - మనస్సు 
(ప్రధానముగా మన హృదయ స్థానములో ఉంటుంది. 
ఆ మనస్సు మన శరీరము లోపల ఏ పని చేయాలన్నా 
స్వతంత్రముగా చేయగలదు. కాని మన శరీరము 
బయటకు స్వతంత్రముగా వెళ్ళలేదు. మనస్సు ఏదో 
ఒక ఇందియమును ఆశ్రయించుకొని, ఆ 
ఇం[దియము ద్వారా మాత్రమే బయటకు వెళ్ళగలదు 
- “పర తంత్రం బహిర్‌ మనః” - మనస్సు 
ఇం[దియముల సహాయముతో మన శరీరము 
బయటకు వెళ్ళగలదు. మనస్సు, జీవుడి మధ్య 


1/0 


బంధము కారణముగా మనస్సు మన శరీరము 
జీవిస్తున్నుంత కాలము, మన శరీరము బయటకు 
స్వతంతముగా ఒక్కశు వెళ్ళలేదు. కాని శరీరములో 
మనసు యొక్క కొంత భాగము ఉంటూనే, కొంత 
భాగము శరీరములో ఉండే ఇందియములతో కలిసి, 
ఇందియములు ఎంత వరకు  వెళ్ళగలవో 
అంతవరకు మాతమే బయటకు వెళ్ళుతుంది. 
సాధారణ మానవులు బయటకు వెళ్ళిన కొంత 
మనస్సును (విదేహ వ్యతి, లేదా కల్పిత వ్యతి) 
గుర్తించలేరు. మనస్సు ఇతర వస్తువులను 
విషయములను చూడగలదు, కాని తనని తాను 
చూడలేదు (ఇది ఇందియములకు కూడా వర్తిస్తుంది). 
బయటకు వెళ్ళిన కొంత మనస్సుని గుర్తించుటకు 
చాలా సాధన (సంయమము) చెయ్యాలి. ఇటువంటి 
పరిస్థితిని దాటి, విదేహ వృత్తిని లేదా కల్పిత వృత్త 
అవగాహన చేసుకొని, ఆ విదేహ వృత్తి మీద మనస్సుని 
కేందీకరించి, ఏకాగతను పెంచుకొని, ఆ ఏకాగత 
దారా ధారణ; ధారణ “ద్వారా వారము ర్యానయు 
దారా సమాధులను (సంయమము 
సాధించినట్లయితే, విదేహ వృత్తిని లేదా కల్పిత వృత్తి 
మీద పట్టు చిక్కుతుంది. అలాగే మనస్సుకి 
శరీరమునకు ఉండే బంధము మీద సంయమము 
సాధించి, మనస్సుకి, శరీరమునకు మధ్య ఉండే 
బంధమును తొలగించినట్లయితే, మనస్సు విదేహ 


171 


వృత్తిని లేదా కల్పితా వృత్తిని దాటి మహావిదేహతా 
వృతి లేదా అకల్పితా వృతి సితిని (మొత్తము 
మనస్సు పూర్తిగా శరీరము బయటకు వెళ్ళుట) 
పొందుతుంది. అప్పుడు మహావిదేహతా వృత్తిని లేదా 
కలితా వృత్తిని అవగాహన చేసుకొని, ఆ 
మహావిదేహతా వృతి లేదా కల్పితా వృతి మీద 
మనస్సుని కేం[దీకరించి, ఎకాగతను పెంచుకొని, ఆ 
ఎకాగత ద్వారా ధారణ, ధారణ ద్వారా ధ్యానము, 
ధ్యానము ద్వారా సమాధులను (సంయమము) 
సాధించినట్లయితే, మనస్సుకు ఉండే. ప్రకాశ 
ఆవరణము అనే అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. 


పధానముగా సాత్త్విక గుణము ప్రభావము ఉన్న 
మనస్సు ణాఃతా అన్ని విషయములను 
తఆలుసుకోలేకపోతున్నాము లేదా అరము 
చేసుకోలేకపోతున్నాము. దీనికి కారణము మనస్సు 
మీద పేరుకున్న రజో గుణము, తమో గుణముల 
ద్వారా కలిగిన క్లేశములు (అవిద్య - నేను ఈ శరీరము 
అని అనుకునే అజ్ఞానము లేదా భమ, అస్మిత - 
అహంభావము. రాగము; దె ఘయు ఆలినివెశము = 
గర్వము), మనస్సులో పేరుకున్న సంస్కారములు, 
చేసుకున్న కర్మలు, ఆ కర్మల ద్వారా కలిగే 
విపాకములు, ఫలితములు (జన్మలు, ఆయుస్సు, 
భోగములు = నుఖము, దుఃఖము, ఇవి మనను మీద 


172 


పరుకొని మనను యొక్క జన. ప్రకొశమును 
ఆవరించి, మనస్సు ఏమీ అర్హము చేసుకోలేని స్థితికి 
దిగ జారుస్తున్నాయి. ఈ స్థితిని ప్రకాశ ఆవరణము 
అంటారు. ఈ సంయమము ద్వారా ఆ (ప్రకాశ 
ఆవరణము నాశనము అయిపోతుంది. 


45. 
స్తూలస్వరూపసూక్షాన్వయార్లవతసంయమా 
ద్ఫూూతజయః 


సూల స్వరూప సూక్ష్మ అన్వయ అరవత్త్వ 
సంయమాద్‌ భూత జయః - పంచ భూతముల 
(పృథివి, జలము, అగ్ని - తేజస్సు, వాయువు, 
ఆకాశము) మనము చెప్పినట్లు చేయాలి అంకే ఈ 
పంచ భూతములకు సంబంధించిన ఐదు రూపముల 
మీద నంయమమును- సాధించాలి; కకక 
భూతమునకు ఐదు రూపములు విడివిడిగా ఉన్నాయి. 
అవి - 1. పూల రూపము, 2. స్వరూప రూపము, 3. 
సూక్ష్మ రూపము, 4. అన్వయ రూపము, 5. 
అరవత్త్వము. ఈ ఐదు రూపములను అవగాహన 
చేసుకొని ఆ అంశముల మీద మనసుని 
కేందీకరించి, ఏకాగతను పెంచుకొని, ఆ ఏకాగత 
ద్వారా ధారణ, ధారణ ద్వారా ధ్యానము, ధ్యానము 
ణాఃరా సమాధులను (సంయమము 
సాధించినట్లయితే, పంచ భూతముల మీద జయము 


173 


లభిస్తుంది. అప్పుడు మనకు పంచ భూతముల మీద 
జయము లభిస్తుంది, పంచ భూతములు మనము 
చెప్పినట్లు చేస్తాయి. 


1. పంచ భూతముల సూల రూపము - ఆ, 
యా భూతములతో నిత్యము మనము వ్యవహరించే 
రూపము ఈ సూల రూపములను తెలునుకుంకే 
మొదటి దశ పూర్తి అవుతుంది. 


(2) పృథివి - “ఆకారః గౌరవమ్‌ రౌక్ష్యమ్‌ 
వరణమ్‌ స్తెర్యమేవ చ వృతేర్‌ బేధః క్షమ కార్యుమ్‌ 
కారిన్యమ్‌ సర్వభోగ్యతా” - ఆకారః - మిగిలిన 
భూతముల కంటు భూమికి ఒక నిర్దిష్టమైన ఆకారము 
ఉంటుంది, గౌరవమ్‌ - బరువుగా ఉంటుంది, రౌక్ష్రమ్‌ 
- ఎండిపోయి గరుకుగా ఉంటుంది, వరణమ్‌ - 
ఆవరణము కలిగి ఉంటుంది, స్రెైర్యమ్‌ - కదలకుండా 
సిరముగా ఉంటుంది, వృతమ్‌ - ఒకచోట కుదురుగా 
ఉంటుంది, బేధ - రకరకాల లక్షణములు కల (బంక 
మట్టి, బురద, ఎడారి, అరణ్యము) భూమి ఉంటుంది. 
క్షమ - భూమికి ఓర్పు, క్షమించే గుణము ఎక్కువగా 
ఉంటుంది. కార్శ్యమ్‌ - భూమి ఎక్కువగా నలుపు 
రంగులో ఉంటుంది, కారిన్యమ్‌ - భూమి యొక్క 
స్పర్శ కఠినముగా ఉంటుంది. ఈ భూమిని అందరూ 
అనుభవించగలిగేలా ఉంటుంది. ఇవి భూమి యొక్క 
స్తూలమైన రూపములు. 


174 


(ఏ) జలము - “స్నేహః సౌక్ష్రమ్‌ (ప్రభ 
సౌక్ష్వమ్‌ మార్దవమ్‌ గౌరవమ్‌ చ యత్‌ శెత్య్వమ్‌ రక్షా 
పవితత్వమ్‌ సంధానమ్‌ చ బెదకాః గుణాః” - 
జలమునకు స్నేహ - అంటుకునే లేదా జిడ్డు 
లక్షణము, రెండు అణువులను, కణములను కలిపి 
అంటుకునేలా చేస్తుంది, సౌక్ష్యకమ్‌ - సూక్ష్మముగా 
ఉంది ఎక్కడ పడితే అక్కడకు దూరగలదు, (ప్రభ - 
కాంతి, తేజస్సు ఉంటుంది, సౌక్స్వమ్‌ - తెల్లగా 
ఉంటుంది, మారవమ్‌ - మృదువుగా ఉంటుంది, 
గౌరవమ్‌ - బరువుగా (అగ్ని, వాయువు, ఆకాశము 
కంకు) ఉంటుంది, శెత$మ్‌ - చల్లగా ఉంటుంది, రక్షా 
- పదార్దములకు పూతగా ఉంటూ రక్షిస్తూ ఉంటుంది, 
పవితత్వమ్‌ - తాను పవ్శితముగా ఉంటుంది, 
మనలను కూడా పవితము చేస్తుంది, సంధానమ్‌ - 
రెండు వస్తువులను కలుపుతుంది - గోధుమ పిండిలోని 
అణువులను కలిపి ముద్ర చేయుట. ఇవి జలము 
యొక); నూలమెన రూపములు, 


(౦ అగ్ని (తేజస్సు) - “ఊర్వభాక్‌ పాచకమ్‌ 
దధృ పావకమ్‌ లఘు భాస్వరమ్‌ (ప్రద్వంసి 
ఓజసి్విి వె తేజః పూర్వాభ్యాం భిన్న లక్షణమ్‌” - 
ఉఊర్వుభాక్‌ - తేజస్సు జ్వాల పైకి ఎగుస్తూ ఉంటుంది, 
పాచకమ్‌ - తేజస్సులో కలిసిన వస్తువుల రంగు 
మారిపోతుంది, దధ - ఎ వస్తువునైనా 


175 


దహించివేస్తుంది, పావకమ్‌ - వస్తువులను శుచిగా, 
పవ్మితముగా మారుస్తుంది. లఘు - తేలికగా 
ఉంటుంది, భాస్వరమ్‌ - వెలుగు రూపములో 
ఉంటుంది, పద్వంసి - తనంతట తాను 
చల్లారుస్తుంది, ఓజసి$ - ప్రభావము కలిగి ఇతర 
వస్తువులను ఆక్రమిస్తుంది. ఇవి తేజస్సు యొక్క 
సూలమన రూపములు: 


(6) వాయువు - “తిర్యక్‌ గమనమ్‌ 
పవిత్రత్వమ్‌ ఆక్షేపః నోదనమ్‌ బలమ్‌ చలమ్‌ 
అశ్చాయతా రౌక్ష్ష్యమ్‌ వాయొః ధర్మాః పృధక్‌ 
విధాః” - తిర్యక్‌ గమనమ్‌ వాయువు అడ్రముగా 
(ప్రవహిస్తుంది, పవితత్వమ్‌ - వాయువు 
పవితముగా ఉంటుంది, వస్తువులను పవ్మితము 
చేస్తుంది, ఆక్షేపః - ఏ వస్తువునైనా ఒక చోటు నుండి 
మరొక చోటుకు తీసుకొని వెళ్ళగలదు, నోదనమ్‌ - 
శబ్దము చేయకుండా, మరొక వస్తువుతో సంయోగము 
చేయగలదు, బలమ్‌ - మిగిలిన భూతముల కంళకు 
ఎక్కువ బలము కలది, చలమ్‌ - నిరంతరము 
కదులుతూ ఉంటుంది, అశ్చాయతా - ఆకారము 
లేదు కాబట్టి, వాయువుకి నీడ ఉండదు, రౌక్ష్యమ్‌ - 
వస్తువులను తన బలముతో నెట్టి మొరటుగా 
ఉంటుంది. ఇవి వాయువు యొక్క స్తూలమైన 
రూపములు, 


176 


(69 ఆకాశము - “సర్వతొగతిః అవూూహః 
ఆవిష్టం ఆకాశ ధర్మాః వాశఖాశతాః పూర్వ ధర్మ 
విలక్షణాః” - సర్వతొగతిః - అన్ని చోట్లా వ్యాపించి 
ఉంటుంది, అవూకహః - ఒక చోట ముద్దగా ఉండదు 
ఆవిష్టంభః - అన్నిచోట్లా సమానముగా ఉంటుంది. 
ఇవి ఆకాశము యొక్క సూల రూపములు 


2. పంచ భూతముల స్వరూపము - ఈ పంచ 
భూతముల లక్షణములను ఒక మాటలో 
తెలుసుకోవటమును స్వరూపము అంటారు. దీనిని 
సామాన్య ధర్మము అంటారు. ఆ స్వరూపమును 
అరము చేసుకుంకు రెండవ దశ పూర్తి అవుతుంది. 

(2) పృథివి - మూర్తిః - ఒక ఆకారముతో 
ముద్దగా ఉంటుంది. వ్యవహారమునకు వీలుగా 
ఉంటుంది. 


(0) జలము - స్నేహః - అంటుకొని ఉంటుంది. 
రెండు అణువలను, కణములను కలిపి అంటుకునేలా 
చేస్తుంది. 

(౧ అగ్ని (తేజస్సు) - ఉప్పతః - వేడిగా 
ఉంటుంది. 

(64) వాయువు - సదా గతిః - ఎప్పుడూ 
కదులుతూ, వీస్తూ ఉంటుంది. 


177 


(9 ఆకాశము - స్వర్వతో గతిః - అంతటా 
వ్యాపించి ఉంటుంది. 


3. పంచ భూతముల సూక్ష్మ రూపము - 
ఒక్కొక్క భూతమునకు సూక్ష్మమైన రూపము ఉంది. ఆ 
సూక్ష్మ రూపములను తన్మాతలు అంటారు. ఈ సూక్ష్మ 
తన్మాతలను తలుసుకుంకే మూడవ దశ పూర్తి 
అవుతుంది. 


(2) పృథివి - గంధ తన్మాడత - వాసన. 

(b) జలము - రస తన్మా(త - రుచి. 

(౧ అగ్ని (తేజస్సు) - రూప తన్మాత - 
రూపము, 

(4) వాయువు - స్పర్శ తన్నాత - స్పర్శ. 

(6) ఆకాశము - శబ్ద తన్మా(త - శబ్దము. 


4. పంచ భూతముల అన్వయ రూపము - ఈ 
పంచ భూతముల గుణములను తెలుసుకొనుట. పంచ 
భూతముల గుణములను తెలుసుకుంకే నాలుగవ 
దశ పూర్తి అవుతుంది. ఈ సృష్టిలో ఉన్న ప్రతి 
భూతములో, (పతి వస్తువులోను తప్పునిసరిగా మూడు 
గుణములు ఉన్నాయి. 1. సత్వ గుణము - జ్ఞానము, 
ఆనందము, సుఖము. 2. రజో గుణము - (క్రియ, 


178 


డురణ, కోరిక, దుఃఖము. 3. తమో గుణము - 
వ్యామోహము, బదకము; హింస; 


5. పంచ భూతముల అర్హవత్త్వము - ఈ 
సృష్టిలో ఉండే పంచ భూతముల, వస్తువులలో ఉండే 
జ్ఞానము, ఆనందము, సుఖము, (డ్రేరణ, కోరిక, 
మూఖయు;. వ్యాయోాహము- అతరముు " హారన “అన 
అక్షణముల ద్వారా కలిగే ప్రయోజనము ఎమిటి అని 
ఆలోచిస్తే, ఆ భూతములు, వస్తువుల ద్వారా జీవులకు 
భోగము (సుఖము, దుఃఖము) లేదా అపవరము 
(మోక్షము) కలుగుతాయి. 


ఈ పంచ భూతములు, వస్తువులు 
తెగుణాత్మకమైిన మూల (ప్రకృతి ద్వారా కలిగినవి. 
అనగా (తిగుణాత్మకమైన మూల ప్రకృతి అసలైన 
అర్దవత్త్వము. ప్రకృతి భోగము (సుఖము, దుఃఖము) 
లేదా అపవరము (మోక్షము) కలిగిస్తుంది. ఈ భోగ, 
అపవర్గములను కలిగించుటకు ప్రకృతి తనంతట 
తాను సత్త్వము, రజస్సు, తమస్సు అనే మూడు 
గుణములుగా చీలిపోయింది. ప్రకృతి తనలో ఉండే 
పయాోజనములను జీవులకు కలిగించాలి ఉద్దేశముతో, 
తనలో ఉండే లక్షణములను ఈ మూడు గుణములకు 
పారేటట్లు చేసింది. అన్వయ రూపముగా పనిచేస్తున్న 
ఈ మూడు గుణములు వస్తువులను ఉత్పత్తి చేసే 
క్రమములో మొదట సూక్ష్మమైన పంచ తన్మాతలను 


179 


ఉత్పత్తి చేశాయి. తరువాత ఆ పంచ తన్మాతల 
ద్వారా పంచ స్తూల భూతముల స్వరూపములను 
ఉత్పత్తి చేశాయి. ఆ పంచ భూతముల నుండి అన్ని 
వస్తువులను ఉత్పతి చేశాయి. ఈ అన్ని వస్తువులలో 
ఈ మూడు గుణముల (ప్రభావము ఉంటుంది. 


పంచ భూతముల 1. స్తూల రూపము, 2. స్వరూప 
రూపము, 3. సూక్ష్మ రూపము, 4. అన్వయ రూపము, 5. 
అర్థవత్త్వము పూర్తిగా అవగాహన చేసుకొని, ఆ 
అంశముల మీద మనసుని కేందీకరించి, ఎకాగతను 
పెంచుకొని, ఆ ఎకాగత ద్వారా ధారణ, ధారణ ద్వారా 
ధ్యానము, భ్యానయము దారా సమాధులను 
(సంయమము) సాధించినట్లయితే, పంచ భూతముల 
మీద జయము లభిస్తుంది. అప్పుడు మనకు పంచ 
భూతముల మీద జయము లభిస్తుంది, పంచ 
భూతములు మనము చెప్పినట్లు చేస్తాయి. అప్పుడు 
ఆ సాధకుడు పంచ భూతముల నుండి మనము 
భోగములను (సుఖము, దుఃఖము) విసర్జించి, జ్ఞానము, 
అపవరము (మోక్షము పొందవచ్చు. 


46. తతో౭ణిమాదిప్రాదుర్చావ 
కాయసంపతద్దర్మానభిఘాతశ్చ 


తతః అణిమాది ప్రాదురావ కాయ సంపత్‌ 
తద్‌ ధర్మా అనభిఘాతశ్చ - పంచ భూతముల 1. 


180 


సూలు రూపము. ౫ సరూప -లూపయు: యూత 
రూపము, 4. అన్వయ రూపము, 5. అర్హవత్త్వము మీద 
ఐదు సంయమములు చేసుకున్నట్లయితే, పంచ 
భూతముల మీద జయముతో బాటు, అష్ట మహా 
సిద్దులు లభిస్తాయి - 1. అణిమ - పరమాణువు కంజె 
సూక్ష్మముగా మారుట, 2. మహిమ - మొతము 
ఆకాశము అంతా వ్యాపించినట్లుగా శరీరమును 
పెంచుట, 3. గరిమ - శరీరము ఎవరూ ఎత్తలేనంత 
బరువుగా ఉండుట, 4. లఘిమ - శరీరము గాలిలో 
ఎగిరేలా తేలికగా ఉండుట, 5. ప్రాప్తి - ఉన్న చోటు 
నుండి ఎక్కడ ఉన్న వస్తువునైనా ముట్టుకోగలుగుట 
(చంద్రుడికి చేతితో ముట్టుకోగలరు), 6. పాకామ్యము 
- ఏ భూతములోనైనా, వస్తువులలోనైనా కావలసినట్లు 
సంచరించుట, 7. ఈశత్వము - పంచ భూతములను 
నిర్దేశించగల, ఆదేశించగల, అనే సామర్ద్యము 
లభిస్తుంది, 8. వశిత్వము - పంచ భూతములు 
మనము ఇష్టము వచ్చినట్లు మార్చగలిగే లేదా 
మనలను ఇబ్బంది పెట్టకుండా ఉండేలా సామర్ధ్యము. 
యోగికి శరీరమునకు సంబంధించిన కొన్ని విశేషమైన 
సిదులు కలుగుతాయి (47 వ సూ(తములో 
వివరించారు). పంచ భూతములకు సంబంధించిన 
ధర్మములు సాధకుడిని (సిద్దుడిని అడ్డుకోవు. 
అందుచేత సిదుడు అన్ని భూతములలో 
నిరభ్యంతరముగా వ్యవహరించ వచ్చును. 


181 


పంచ భూతముల సూల రూపము మీద 
సంయమమును సాధిస్తే - 1. అణిమ, 2. మహిమ, ౨. 
గరిమ, 4. లఘిమ, 5. ప్రాకామ్యము, 6. పాప్తి అనే 
సిద్దులు లభిస్తాయి. పంచ భూతముల స్వరూపము 
మీద సంయమమును సాధిస్తే - ఈశత్వము అనే సిద్ది 
లభిస్తుంది. పంచ భూతముల సూక్ష్మ రూపము మీద 
సంయమమును సాధిస్తే విత్వము అనే సిది 
లభిస్తుంది. పంచ భూతముల అన్వయము మీద 
సంయమమును సాధిస్తే - కామాయ సాయిత్వము - 
సిదుడు తనకు తోచినట్టుగా పంచ భూతముల 
అమరికను, నిర్మాణమును మార్చగలిగే సామర్ధ్యము 
అనే సిద్ది లభిస్తుంది (ఈ సిద్ధి ఉన్నా సాధారణముగా 
ఎవరూ తన ఇష్టము:: వచ్చినట్లు మార్చరు) పంచ 
భూతముల అరవత్త్తము మీద సంయమమును 
సాధిస్తే - పంచ భూతములు మార్చగలిగే సామర్ధ్యము 
ఉన్నా, పంచ భూతములు ఎలా ఉంళకే భోగము, 
అపవరము సరిగా కలుగుతాయి అనే అవగాహన 
ఉండుటచేత, పంచ భూతములను వేరే విధముగా 
యూర్వులు; 

తద్‌ ధర్మ అనభిఘాతశ్చ - ఈ సిద్దిని 
సాధించిన సిద్రుడికి పంచ భూతములతో సామాన్య 
మానవులకు కలిగే అడ్డంకులు కలగవు. భూమి (గోడ, 
రాయి, చెట్టు, పర్వతము) నామాన్య మానవులను 


182 


అడ్డుకుంటుంది. కాని సిదుడు గోడలో రాయిలో, 
చెట్టులో, పర్వతములో నుండి వెళిపోగలడు. జలము 
మానవ శరీరమును కేదనము (వదులు, చీకిపోవుట) 
చేస్తుంది. తేజస్సు (అగ్ని) అన్ని వస్తువులను దహించి 
బూడిద చేస్తుంది. వాయువు వస్తువును ఒక చోట 
నుండి మరొక చోటుకి కదిలిస్తుంది. ఆకాశములో 
ఉన్నవాళ్లు అందరికీ కనిపిస్తారు (అనావరణము). 
ఒక్కొక భూతమునకు ఒక్కొక్క లక్షణము 
(అభిఘాతము ఉంది. సిదుడు ఈ లక్షణములకు 
లోనుకాడు. యోగి పై స్థాయి సాధనకు ఈ సిద్దులు 
నహకరినాయి. 


47. రూపలావణకబలవ(జసంహననత్యని 
కాయసంపత్‌ 

రూప లావణ్య) బల వజ సంహననత్వాని 
కాయ సంపత్‌ - 46 వ సూతములో శరీరమునకు 
సంబంధించిన కొన్ని విశేషమైన సిద్దులు 
కలుగుతాయని చెప్పారు. ఈ సూతములో ఆ 


సిదులను వివరిస్తున్నారు. యోగి తాను 
అనుకున్నప్పుడు తన శరీరములో ఈ [కింద 
సిదులను ప్రదర్శించగలడు: 


రూపము - యోగి శరీరము అసాధారణమైన 
రూపము, తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడు. 


183 


లావణ్యము - యోగి శరీరములోని అన్ని 
అవయవములు వాందికగా, అందముగా చక్కగా 
అమరి తేజస్సుతో ఆకర్షణీయముగా ఉంటుంది. 


బలము - యోగి శరీరము ధృఢముగా, ఏనుగు 
కంకు బలముగా తయారవుతుంది. 


వజ సంహననత్వమ్‌ - యోగి శరీరము 
వజము వలె సాం[దముగా, బయట వస్తువులను 
(ఆయుధములను) శరీరము లోపలికి రానీయకుండా 
కఠినముగా, ఎ మలినములు లేకుండా స్వచృముగా 
ఉంటుంది. 


48. 
(గ్రహణస్వరూపాస్మితాన్వయారవత్త్వసంయమా 
దిం[దియజయః 


(గ్రహణ స్వరూప అస్మిత అన్వయ అర్హవత్వ 
సంయమాద్‌ ఇంద్రియ జయః - ఇందియములకు 
కూడా ఐదు రూపములు ఉన్నాయి - 1. గ్రహణము, 2. 
స్వరూపము, 3. అస్మిత, 4. అన్వయ, 5. అర్థవత్తుము. 
ఈ ఐదు రూపములను సమముగా అవగాహన 
చసుకొని, ఆ అలు: రూపముల మీట్‌ మనన్వుని 
కేందీకరించి, ఏకాగతను పెంచుకొని, ఆ ఏకాగత 
దారా ధారణ, ధారణ. ద్వారా ఛథ్యానము, ధ్యానము 
వరా సమాధులను (సంయమము 


184 


సాధించినట్లయితే, ఇందియ జయము అనే సిద్ది 
కలుగుతుంది. 


1. గ్రహణము - తెలివి, జానము [గ్రహించుట - 
పంచ జ్ఞానెందియములకు ([గ్రాహకములు - 
గహించేవి) 1. శోతేందియమునకు (చెవి) శబ్దము, 2. 
త్వక్‌ (చర్మము) ఇందియమునకు స్పర్శ, 3. చక్షు 
(కళ్ళు) ఇందియమునకు రూపము; 4. 
రసనెందియమునకు (నాలుక) రసము (రుచి), 5. 
ఘానెందియమునకు (ముక్కు గంధము (వాసన) 
వాటికి సంబంధించిన (గాహ్యములను (పాపించక 
విషయములను) (గహించే, తెలుసుకునే (జ్ఞానము) 
సామర్ధ్యము కలిగి ఉన్నాయి. (గాహకమైన 
ఇం[దియము, [గో ముట్‌ విషయములను 
తెలుసుకుంటుంది. గాహకమైన ఇందియము యొక్క 
రూపము, స్వభావము. గహణము(ఇందయము-చెసే 
పని). కేవలము గాహకమునకు (ఇందియమునకు), 
గాహ్యమునకు (వస్తువుకు) సంబంధము ఎర్పుడినంత 
మాత్రాన (గ్రహణము జరగదు. మనస్సు లేకుండా 
తెలివి (జ్ఞానము) పుట్టదు కాబట్టి, ఇందియమునకు 
మనస్సు కూడా కలవాలి. గాహకమైన 
ఇందియమునకు, అసలైన (గాహకమైన మనస్సు 
కూడా తోడైతేనే, గహణము (తెలివి, జ్ఞానము) పూర్తిగా 
జరుగుతుంది. ఇందియము, మనస్సు కలిసి 


185 


గ్రహణము చేస్తాయి. ఇం[దదియములకు 
సంబంధించిన స్తూల రూపములు [గహణములు. 


2. స్వరూపము - తన్నాాతలు - 
ఇందియములకు సంబంధించిన శబ్ద, స్పర్శ, రూప, 
రస, గంధములు సామాన్య స్వరూపములను 
అహంకారము ద్వారా సృష్టి చేస్తోంది. సామాన్య 
అంశములు, సామాన్యముతో పూర్తికావు కాబట్టి 
“నిర్విశషమ్‌ న సామాన్యమ్‌” - సామాన్యము 
విశేషము లేకుండా సామాన్యము ఉండలేదు కాబట్టి, 
ఈ సామాన్య అంశములైన శబ, స్పర్శ, రూప, రన, 
గంధములలో ఉండే ఎన్నెన్నో విశేషములను అన్నీ 
తెలుసుకోవాలి అని విశేష అంశముల కోసము 
పరుగులుపెట్టుతున్నాయి. 


3. అస్మిత - అహంకారము - ఇం[దియములు 
శబ్ద, స్పర్శ, రూప, రన, గంధముల విషయములను 
ఎవరి కోసము తెస్తున్నాయి? దీనికి జవాబు - జీవాత్మ, 
శరీరము “నేను” (అహంకారము) అనే [భమలో 
ఉంటుంది కాబటి, ఆ శరీరములో ఉండే 
ఇందియములను “నావి” అని భావిస్తుంది. ఆ 
ఇందియములు తీసుకువచ్చే. [గగాహ్యములు 
(విషయములు “నేను” - అనుభవించుటకు, నా 
కోసము తెస్తున్నాయి (నేను చూశాను, నేను విన్నాను 
- బీవుడు తినడు) అనే [భమలో జీవాత్మ ఉంటుంది. 


186 


ఆ ఇం[దియములలో అంతర్లీనముగా జీవాత్మ యొక్క 
“నేను” అనే భావన (అహంకారము) (ప్రసరిస్తూ 
ఉంటుంది. ఇందియములలో (మనస్సు లేదా బుద్ది 
లేదా జీవాత్మ నుండి “నేను” అనే భావన 
(అహంకారము) లేకపోతే ఇం[దియములు 
పనిచయలేవు. తిగుణాత్మకమైన మూల ప్రకృతి 
నుండి పరిణామము చెందిన  మహతత్త్వుము, 
మహతత్త్వము నుండి పరిణామము చెందిన 
అహంకారము తత్త్వము, అహంకార తత్త్వము నుండి 
పరిణామము చెందిన పంచ తన్మాతలు (శబ్ద, రన, 
రూప రస, గంధములు) ఈ ఇందియములకు మూల 
కారణము. అందుచేత ఇందియముల సూక్ష్మ 
రూపము అస్మిత (అహంకార తత్త్వము. 


4. అన్వయ - మూడు గుణముల పొందిక 
కలయిక - ప్రతి ఇందియములో |తిగుణాత్మకమైన 
మూల ప్రకృతి యొక్క సత్త్వము, రజస్సు, తమస్సు 
గుణముల ప్రభావము ఉంది. అందుచేత 
ఇందియముల పనుల ద్వారా ఏదో ఒక సుఖము, 
దుఃఖము, వ్యామోహము కలుగుతాయి. 
ఇందియములలో ఈ మూడు. గుణముల 
స్వభావములు |పతిబింబిస్తున్నాయి (సత్త్వ గుణము - 
(ప్రకాశము, జ్ఞానము కలిగించుట - వస్తువులను 
తెలుసుకొనుట, రజో గుణము - క్రియలను 


187 


(లబరిపించుట..= ఇంటియములు.”వస్తువలత' వైపు 
పరిగెత్తుతున్నాయి, తమో గుణము - స్థితి - ఆ 
వస్తువుల మీద వ్యామోహము పెంచుతుంది, లేదా 
కొంతసేపటికి ఇందియములు అలిసిపోయి ఇక 
చాలు లేదా వద్దు అనేలా చేస్తుంది. ఈ విధముగా 
ఇందియములలో మూడు గుణముల అన్వయము 
(పొందిక, కలిసి ఉంది. 


5. అరవత్త్వము - ప్రయోజనము - 
ఇందియముల ద్వారా ఏదో ఒక ప్రయోజనము 
కలుగుతుంది. ఇందియములు తమ, తమ 
విషయములను శరీరము లోపలకి తీసుకువచ్చి 
జీవుడికి సమర్పిస్తున్నాయి. దాని ద్వారా జీవుడికి 
భోగములు (సుఖము లేదా దుఃఖము లేదా 
వ్యామోహము) కలగచేస్తున్నాయి. చాలా తక్కువగా 
కొన్ని సందరృ్శములలో అపవగ్గము (మోక్షము) కూడా 
కలిగించుటకు తోడ్పడుతున్నాయి. జీవుడికి 
అర్హవత్వము (ప్రయోజనము - భోగము లేదా 
అపవరము కలగచేయుట మూల ప్రకృతి 
(పధానము) స్వభావము. దానికి తగినట్టుగా మూల 
(పకృతి (ప్రధానము) నుండి పరిణామములు చెంది 
ఇం[దియములు పుట్టాయి కాబటి, ఇందియములలో 
అర్దవత్త్వము స్పష్టముగా కనిపిస్తున్నాయి. 


188 


49. తతో మనోజవిత్వం వికరణభావః 
పధానజయశ్చ 


తతో మసోజవిత్వం వికరణభావః ప్రధాన 
జయశ్చ: 


మనోజవిత్వం = ఇం[దియములకు 
సంబంధించిన ఐదు రూపములను (1. గహణము, 2. 
స్వరూపము, 3. అస్మిత, 4. అన్వయ, 5. అర్థ్ధవత్త్వము) 
సంయమము ద్వారా సాధిస్తే, ఇందియ జయముతో 
బాటు, మనోజవిత్వము (మనస్సుతో సమానమైన 
వేగముగా శరీరము కూడా వెళ్లగలిగే సామర్ధ్యము - 
ఆంజనేయ స్వామి మహేంద పర్వతము నుండి 
లంకలో (త్రికూట పర్వతము మీదకు ఒక్క గెంతుతో 
వెళ్లగలిగారు - “మనోజవం మారుత తుల్య వేగం” - 
మనస్సుకు ఎంత వేగము ఉందో అంత వేగము 
కలిగిన ఆంజనేయ స్వామి) అనే సిద్ది కలుగుతుంది. 


వికరణభావః - సామాన్య మానవుల 
ఇందియములు శరీరములోనే ఉంటూ పని 
చేయగలవు. శరీరము బయట ఉండి పనిచేయలేవ,. 
కాని వికరణభావః సిద్‌ కలిగిన యోగి యుక్క 
ఇందియములకు యోగి శరీరమును విడిచిపెట్టి, 
శరీరము బయట ఉండి కూడా వాటి పని చేయగల 
సామర్ధ్యము కలుగుతుంది. అప్పుడు ఆ యోగి వస్తువు 


189 


యొక్క దేశ, కాల, పరిమాణ, వికారములతో నిమిత్తము 
లేకుండా - 1. చాలా దూరములో ఉండే వస్తువులను, 
విశేషములను చూడగలడు లేదా తెలుసుకోగలడు. 2. 
భూత, భవిష్యత్‌ కాలములలో ఉండే లేదా 
ఉండబోయే వస్తువులను, విశేషములను కూడా 
చూడగలడు లేదా తెలుసుకోగలడు. 3. ఎంత 
సూక్ష్మమైన వస్తువులనైనా లేదా విశేషములైనా 
చూడగలడు లేదా తెలుసుకోగలడు. 4. పకృతి యొక్క 
వికారములు అన్ని (గ్రహించి, అన్ని రకముల 
వస్తువులను, విశేషములను తెలుసుకోగల సామర్థ్యము 
కలుగుతుంది. 


ప్రదాన జయము (అంతిమ జయమైన మూల 
పకృతి లేదా ప్రధానము మీద జయము). ఇంద్రియ 
జయము. కోనము' చెసే సరయమములలో 4 వే 
అన్వయము (ప్రకృతి యుక్క మూడు గుణములు) 
మీట. నంయమము మరియు కచ అరవత్వము 
(పకృతి యొక్క పయోజనము) మీద సంయమము 
మూల పకృతి (ప్రధానము) మీద సంయమముగా 
అయిపోయింది. అందుచేత మూల ప్రకృతి 
(ప్రధానము) మీద జయము అనే సిధి కూడా 
అభిస్తుంది. 


భగవధీత - 2-67 - “ఇ[నియాణాం హి 
చరతాం యన్మనో'నువిధీయతే 1 త దస్య్వ హరతి 


190 


ప్రజాం వాయు ర్నావ మివామ్బసి” - 
ఇం([దియములు: వాటి, వాట్‌ విషయముల వైపు 
పరుగులు పెడుతున్నాయి. ఇందియములతో కలిసి 
మనస్సు కూడా [పాపించక వస్తువులు, విషయముల 
వెపు పరుగులు పెడుతోంది. తుఫాను సమయములో 
సముదము మధ్యలో ఉన్న నౌక ఇటు అటు 
కొట్టుకుపోతూ గమ్యము ఎలా చేరలేదో, అలాగే 
ఇం[దియములు, మనసు [పాపించక వస్తువులు, 
విషయముల వైపు పరుగెత్తుతూ వాటి ప్రజ్ఞ (తత్త్వ 
జ్ఞానమును సాధించగల సామర్థ్యము) తగ్గిపోయి వాటి 
గమ్యమైన తత్త్వ జ్ఞానము పాందలేకపోతున్నాయి. 
దాని వలన ఇందియములకు, మనస్సుకు ఉన్న 
ప్రజ కుంటుపడుతోంది. అందుచేత ఇందియ 
జయము తప్పనిసరి. 


50. సతపురుషపాన్యతాఖాతిమాతస, 
సర్వుభావాధిషాతుత్వం సర్వుజాతుత్వం చ 


సత్వ పురుష అన్యతా ఖ్యాతిః మాతస్య 
సర్వభావ అధిషాతృత్వం సర్వజ్ఞాతృత్వం చ - 
యోగ సాధకుడు భూత, ఇంద్రియ, ప్రధాన 
(జయముల సిద్దులను అనుభవిస్తూ తృప్తి 
పడకుండా, ప్రకృతి యొక్క సత్త్వ గుణము ద్వారా 
కలిగిన తన మనస్సుకి, జీవాత్మకు (పురుషుడుకు) 
మధ్య ఉండో తేడాను తెలుసుకునే సాధన 


191 


చేసుకున్నట్లయితే, సత్త్వ (యనస్సుు) పురుష (జీవుడు) 
అన్యతా (బేధము) ఖ్యాతిః (విజ్ఞానము, కీర్తి ) 
ఎర్పడుతుంది. తరువాత సత్త్వ పురుష అన్యతా 
ఖ్యాతిని మాత్రమే (ఏ ఇతర భావములు లేకుండా) 
నిల పెట్టుకునే సాధనను చేసుకున్నట్లయితే, 
సర్వభావ అధిష్టాతృత్వం (సృష్టిలో మూల ప్రకృతి 
ద్వారా సృషించబడే ప్రతి అంశమును మరియు 
మూల పకృతి మీద అధికారమును ఆ సిద్వుడికి 
సమర్పించుకుంటుంది మరియు సర్వుజాతుత్వుం 
(మూల పకృతి ద్వారా సృష్టించబడే ప్రతి 
అంశమును పూర్తిగా తెలుసుకోగలిగే జ్ఞానము) అనే 
రెండు సిద్దులు కలుగుతాయి. 


సత్త్వము (మనస్సు) ఎక్కడ నుండి వచ్చింది? 
మనస్సు లక్షణములు ఏమిటి?, ఎప్పుడు తన పనులు 
మొదతుపెటింది?. ఎపుడు. తనము: -జేవుడితో 
కఠిసిందె?. జీవుడిని మనస్సుతో. ఎలా. -వకము 
చేసింది? అనే వివరములు అన్నీ తెలుసుకునే సాధన 
చేసుకుంటూ, మరొక వైపు పురుషుడు (జీవుడు) ఎవరు?, 
పురుషుడు “స్వరూపము, లక్షణములు: ఎమిటి? 
పురుషుడు ఎక్కడ నుండి ఎందుకు వచ్చాడు?, ఎమి 
చేస్తున్నాడు?, ఏమి చేయాలి? అనే విషయములు 
తెలుసుకుంటూ సాధన చేస్తే మనస్సుకి, జీవాత్మకు 
(పురుషుడుకు) మధ్య ఉండే తేడా అర్ధమవుతుంది. 


192 


అప్పుడు సత్వ పురుష అన్యతా ఖ్యాతి అనే వివేకము 
కలుగుతుంది. ఈ వివేకమును నిలపెట్టుకొంటూ, సత్త్వ 
పురుష అన్యతా ఖ్యాతి మీద మాత్రమే పై స్థాయి 
సాధన ముందుకు సాగిస్తే, ఆ సాధకుడికి సర్వభావ 
అధిషాతృత్వం (సృష్టిలో మూల ప్రకృతి ద్వారా 
సృషించబడే ప్రతి అంశమును మరియు మూల 
ప్రకృతి మీద అధికారమును ఆ సిదుడికి 
సమరించుకుంటుంది) మరియు సర్వజ్ఞాతృత్వం 
(మూల పకృతి ద్వారా స్ఫృష్టించబడే ప్రతి 
అంశమును పూర్తిగా తెలుసుకోగలిగే జ్ఞానము) అనే 
రెండు గొప్ప సిద్దులు కలుగుతాయి. 


ఏ సిద్ది పరిపూర్ణమైన సిద్ది కాదు. ఈ సిద్దులు 
విఘ్నములు కలిగిస్తాయి. సాధకుడిని పె సాధన 
చేయకుండా చేస్తాయి. కాబటి ఈ సిదులతో తృప్తి పడి 
ఆగిపోకుండా, వాటి మీద దృష్గి పెట్టకుండా పె, పె 
సాధన కొనసాగించాలి. 

51. తద్ద్వ్వారాగా్యదపి దోషబీజక్షయే కైవల్యమ్‌ 

తద్‌ వైరాగ్యాదపి దోష బీజ క్షయే కైవల్యమ్‌ - 
ఈ సిదుల మీద, |పాపించక వస్తువులు, విషయములు, 
భోగములు మీద కూడా వైరాగ్యమును పెంచుకొని, 
సత్త్వ పురుష అన్యతా ఖ్యాతి (మనసు వేరు, జీవాత్మ 
వేరు అనే వివేకము) మీదే దృష్టి పెటి, సాధన 


193 


కొనసాగిస్తే, అది ఒక మహా జ్యోతిగా/జ్వాలగా జ్వలిస్తూ. 
ఆ జ్వాలలో మనలో ఉండే దోషముల (జీవులు పడే 
కష్టములకు మూలమైన కేశములు - అవిద్య - 
అజ్ఞానము, అస్మిత - అహంకారము - ఈ శరీరమే నేను 
అనే (భమ, రాగము - కోరికలు, ద్వేషము, అభినివేశము 
- నేను ఉండాలి) బీజములు (మరలా కొత్తగా క్లేశములు 
పుట్టకుండా) పూర్తిగా దగ్గమై బూడిద అయిపోయి 
(ప్రకృతితో (మనస్సుతో) సంబంధము తెగిపోయి, ఆ 
జీవుడు కేవలముగా (ఒక్కడే పరిశుదముగా) మిగిలి, 
పరమ ప్రయోజనమైన కైవల్యము సిద్దిస్తుంది. 


ఈ కైవల్యమే అంతిమ పరమ ప్రయోజనము. 
ఈ ప్రయోజనము కోసమే ఇంత సాధన అవసరము. 
లౌకిక భోగములను కోరుకునే (కోరిక అనే రజో గుణము 
(ప్రభావము ఉంది కాబట్టి వ్యక్తి అపవగమునకు 
(మోక్షమునకు) అర్హుడు కాడు. లాకిక భోగములను 
ద్వేషించే వ్యక్తి కూడా (ద్వేషము అనే తమో గుణము 
(ప్రభావము ఉంది కాబట్టి అపవరమునకు 
(మోక్షమునకు) అర్హుడు కాడు. దేనిమీదా ఏ విధమైన 
రాగ, ద్వేషములు లేకుండా వైరాగ్యమును పొంది, 
జీవుడి అంతిమ లక్ష్యమైన మోక్షము మీదే తీవమైన 
ఆసక్తి (ముముక్షుత ము) ఉన్న జీవుడు 
అపవరమునకు (మోక్షమునకు) అర్హుడు. పూర్తిగా 


194 


సై రాను కఠలిగినప్పుడే కెవల్యమునకు 
(మోక్షమునకు) అర్హత లభిస్తుంది. 


52. స్థానుకపనిమంతణ సంగస్మయాకరణం 
పునరనిష్ట[ప్రసంగాత్‌ 


సానుకపనిమం[|తణే సంగ సయ అకరణం 
పునర్‌ అనిష్ట ప్రసంగాత్‌ - ఈ లోకములో ఉండే 
భోగములు తాత్కాలికములు, నాకు వద్దు అని 
నిర్ణయించుకొని, ప స్థాయి యోగ సాధనతో ఊర్వ్వ 
లోకములు వెళితే, అక్కడ దేవతలు తమ స్థానముల 
నుండి లేచి ఎదురు వెళి ఆహ్వానించి, “ఇహ 
ఆశతాం, ఇహ రమతాం, కమనీయోయం భోగః, 
కమనీయోయం కన్యాం, రసాయన మిదం 
జరాముృతుుం బాధతే, వెయాహత ఇదం యానం, 
అమీ కల్ప (దుమాః, దివ్వే డశోత చక్షుసే, 
వజోపమకాయః” - మేము కూర్చొన్న స్థానములో 
నీవు కూడా కూర్చో, మేము అనుభవిస్తున్న 
భోగములను నీవు కూడా అనుభవించు. ఈ భోగములు 
మనోహరమ్రైనవి, నీకు అనుకూలముగా ఉండే 
సుందరమైన అప్సరసలు ఉన్నారు, ఇక్కడ దొరికే 
అమృతము, నీకు ముసలితనము, మృత్వువు అనే 
బాధలు కలగనీయదు. ఇక్కడ ఉన్న విమానములలో 
ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడికి కావాలంళకే 
అక్కడికి వెళ్ళవచ్చు. నీవు ఏది కోరితే దానిని ఇచ్చే 


195 


కల్ప వృక్షములు ఉన్నాయి. నీకు కావలసిన 
విషయములను చెప్పే సిద్దులు, మహర్పులు ఇక్కడ 
ఉన్నారు. నీ చెవులు, కళ్ళు దివ్యముగా 
మారిపోయాయి, ఎక్కడెక్కడో ఉండే అదుతములను 
వినగలుగుతావు, చూడగలుగుతావు. మిగిలిన 
ఇం[దియములతో రూడా అద్భుతమైన 
విషయములను [గహించగలుగుతావు. నీ శరీరము 
వ(జములా చాలా బలముగా ఉంటుంది. నీవు కూడా 
ఈ దివ్యమైన భోగములను మాతో కలిసి 
అనుభవించమని ఆహ్వానిస్తారు. ఆ భోగముల మీద ఏ 
విధమైన ఆసక్తి కలగనీయకూడదు. “నేను ఈ 
భోగములను సంపాదించుకున్నాను, దేవతలు నన్ను 
ఈ దివ్యమైన భోగములను అనుభవించమని 
ఆహ్వానిస్తున్నారు”, అనే అహంకారము 
కలగనీయకూడదు. భూలోకములో ఉన్న భోగముల 
మీద: వైరాగ్యము పెంచుకొని" “నాకు .వద్తు అని 
నిర్ణయించుకున్నప్పుడు, పై లోకములలో ఉండే ఆ 
దివ్యమైన భోగముల కూడా  తాత్కాలికములు, 
శాశ్వతములు కావు. ఈ అశాశ్వతమైన భోగములు 
నాకు వద్దు అని నిర్ణయించుకోవాలి. లేకపోతే [కిందకు 
దిగజారిపోయే పరిస్టితి ఎర్పడుతుంది. 


యోగ సాధకులను నాలుగు విధములుగా 
ఉంటారు - 


196 


1. ప్రథమ కల్పితః - ఈ సాధకులు ప్రారంభ 
దశలో ఉంటారు. వారి లక్ష్యము చాలా దూరములో 
మినుకుమినుక్కు మంటూ కనిపిస్తూ ఉంటుంది. 
వీళ్ళకు శాస్త జ్ఞానము తప్పు, లక్ష్యము గురించి పూర్తి 
అవగాహన ఉండదు. వీళ్ళకు వైరాగ్యము యొక్క 
పాముఖ్యత పూర్తిగా తెలియదు. వీళ్ళకు భోగములు, 
సిదులు శాశ్వతము కాదు, కాబట్టి భోగముల మీద, 
కలగబోయే సిద్దుల మీద ఆసక్తి లేకుండా 
వైరాగ్యమును పెంచుకోవాలి అని చెప్పాలి. వీళ్ళు 
సాధన కొనసాగిస్తూ ఉండాలి. 


2. మధు భూమికః - ఈ సాధకులకు కొన్ని 
చిన్న, చిన్న ఫలితములు పొంది ఉంటారు. ఆ 
ఫలితముల మధుర అనుభవములు అనుభవించి 
ఉంటారు. వీరి జ్ఞానము, ప్రజ్ఞ మొదటి దశ సాధకుల 
కంకు కొంచము పె స్థాయిలో ఉంటుంది. వీళ్ళకు 
ఆకర్షణీయమైన భోగములు అందుబాటులో ఉంటాయి. 
వీళ్ళు ఆ భోగములకు ఆకర్షితులై క్రిందకు 
దిగజారిపోయే [ప్రమాదము ఉంది. అందుచేత వీళ్ళకు 
వెరాగము యొక్క ప్రాముఖ్యత గట్టిగా నొక్కి 
చెప్పవలసిన వాళ్ళు వీళ్ళు సాధన కొనసాగిస్తూ 
ఉండాలి. ఈ 52 వ సూతము వీళ్ళకు వర్తిస్తుంది. 


3. (ప్రజా జ్యోతిః - ఈ సాధకులు భూత 
జయము, ప్రధాన జయము, ఇందియ జయము 


197 


సాధించి, లక్ష్యమునకు చాలా దగ్గరలో ఉంటారు, 
వీళ్ళకు లక్ష్యము మీద పూర్తి అవగాహన ఉంటుంది. 
వీళ్ళు వైరాగ్యము యొక్క ప్రాముఖ్యత పూర్తిగా 
తెలుసుకున్న వాళ్ళు. అందుచేత వీళ్ళకు భోగముల 
మీద ఆసక్తి ఉండదు. ఇంకా కొంచము సాధన 
చేయవలసిన వారు. 


4. అతి క్రాంత భావనీయః - ఈ సిద్దులు 
పరిపూరమెన సిధిని పొందిన వారు: వీళ్ళు -పూర్తి 
వెరాగ్యము కలిగిన వాళ్ళు. వీళ్ళు సాధించవలసినది 
ఇంకేమీ లేదు, కైవల్యమును పొందిన వారు. 


ముండకోపనిషత్‌ - 1-2-6 - “ఏహ్వ్యేహీతి 
తమాహుతయః సువరనసః సూర్యసు రశ్శిభి 
రృజమానం వహని | పియాం 
వాచమభివదన్తో౭ర్చ్వయన్వ ఏష వహ పుణ్యః 
సుకృతో బహ్మలోకః”, 1-2-7 - “ప్లవా హ్యేతే 
అదృథా యజ్ఞరూపా అష్టాదశో క మవరం యేషు 
కర్మ |; ఏతచ్చేయో యే2భినన్సన్తి మూఢా 
జరాముతు్వుం తే పునరేవాపి యన్తి” - ఈ 
లోకములో చేసుకున్న పుణ్య కర్మలు, సాధన 
ఫలితముగా ఆ సాధకుడితో నీకు [బ్రహ్మ లోకము 
పాప్తమైనది. “ఇటురండి, ఇటురండి" అని స్వాగతము 
పలుకుతారు. నీ వచి ఈ భోగములు అనుభవించు, 
అని సూర్య రశ్మి కిరణముల ద్వారా ఆ లోకములకు 


198 


తీసుకెళుతారు. ఈ అష్టాదశములైన అత్యల్పుములైన 
పుణ్య కర్మలు దేనిని భరించుచున్నావో, అటి యజ్ఞ 
రూపమైన ఈ నావ ప్రవాహములో దృఢమైనది కాదు, 
అశాశ్వతములే. కావున నమ్మదగినది కాదు. మూఢులు 
దీనిన తమ పరమాధారముగా నమ్మి మరలా నీ జనన 
మరణ రూప సంసార సాగరములో పడిపోతున్నారు. 


53. క్ష్రణత[త్కమయోః సంయమాద్వివేకజం 
జానమ్‌ 


క్షణ తత్‌ క్రమయోః సంయమాద్‌ వివేకజం 
జ్ఞానమ్‌ - క్షణము అనే అతి సూక్ష్మమైన కాలము, ఆ 
క్షణముల క్రమమును (ఒక క్షణము తరువాత మరొక 
క్షణము, మరొక క్షణము తరువాత ఇంకొక క్షణము అనే 
క్షణముల వరుసను) పూర్తిగా అవగాహన చేసుకొని, 
వాటి మీద మనస్సుని కేందీకరించి, ఏకా(గతను 
పెంచుకొని, ఆ ఎకా(గత ద్వారా ధారణ, ధారణ ద్వారా 
ధ్యానము, ధ్యానము దార సమాధులను 
(సంయమము) సాధించినట్లయితే, వివేకము ద్వారా 
అతి స్వచమైన జ్ఞానము కలుగుతుంది. 


కాల గణనము పద్దతిలో మొదట అనంతముగా 
ఉండే, ఆది, మధ్యమము, అంతము లేని ఒక “మహా 
కాలము” అని నిర్ణయించి, ఆ మహా కాలమును మరలా 
విభాగము చేయుటకు సూర్య గమనమును 


199 


అనుసరించి సూర్య మానము (సూర్యోదయము నుండి 
మరలా సూర్యోదయము వరకు ఒక రోజుగా), చంద 
గమనమును అనుసరించి (చం్యదుని తిథధులను 
అనుసరించి ఒక తిధి ఒక రోజుగా చంద మానము 
అనే రెండు కాల గణన పద్దతులు ఉన్నాయి. 


కాని ఈ సూతములో కాలములో అతి 
సూకమెన. భాగమైన. కణము: అన కాలమును 
నిర్ణయించి, ఈ కాలముతో పెన చెప్పిన ఏ విధమైన 
కాల గణనము లేకపోయినా, అన్ని వ్యవహారములు 
చసుకొోవచుు;,  నసంయమఘమును' సాధించె విధానము 
కూడా తెలుసుకోవచ్చు. ఏ గణనము పాటించేవాళానా 
ఈ క్షణము అనే అతి సూక్ష్మమైన కాలమును 
జపుకవలతసినది. ఈ పపరతెముల ఏ వనువనెనో 
ముక్కలు, ముక్కలు చేసుకుంటూ పోతే, ఆఖరికి అతి 
సూక్ష్మమైన పరమాణువు దగ్గర ఆగిపోతుంది. ఈ 
పరమాణువులు ఒక దానితో మరొకటి కలిసి వివిధ 
రూపములు ఎఏఎర్పుడినట్లుగా, ఈ క్షణములు కూడా 
ఒకదానితో మరొకటి కలిసి అనంత కాలము లేదా మహా 
కాలము ఎర్పడుతుంది. ఈ పరమాణువులకు, 
క్షణమునకు సంబంధము ఉంది. పరమాణువులు 
చలన శీలమైనవి కాబట్టి, ఒక పరమాణువు ఒక చోటు 
నుండి మరొక చోటుకి కదులుటకు ఎంత సమయము 
పడుతుందో అంత సూక్ష్మమైన కాలమును ఒక 


200 


క్షణము అని నిర్ణయించుకోవాలి. ఈ సూక్ష్మమైన 
క్షణములు ఒకదాని తరువాత మరొకటి పుట్టుకొస్తూ 
ఉంటాయి. అలా ఆ క్షణముల క్రమము (స్తూల 
కాలము) ఆగకుండా వరసగా పారుతూ ఎంత 
దూరమైనా వెళ్ళుతూ ఉంటుంది. ఆ క్షణముల 
వరసలో చిన్న, చిన్న భాగములుగా చేసి కాలమును 


నిర్ణయించుకోవచ్చు. ఈ క్షణముల 
సముదాయములను వరుసగా పెంచుకుంటూ ఇతర 
కాలములను (స్తూల కాలము - గంట, రోజు 


మొదలైనవి) నిర్ణయించుకోవచ్చు. 


కాని అతి సూక్ష్మమైన కొన్ని క్షణములు కూడా 
ఒకే సమయములో అన్ని క్షణములు కలిసి ఉండవు. 
ఆ క్షణములు ఒకటి అంతము అయిపోయిన తరువాత 
మరొక క్షణము వస్తుంది లేదా ఉంటుంది. ఒకే 
సమయములో ఒక క్షణము మా(తమే ఉంటుంది. 
మనము వ్యవహారములో వాడుకుంటున్న కాలము 
(ఒక నిమిషము; గంటి, రోజు. మొదలైనవి: వస్తు 
శూన్యము అంటారు. వస్తు శూన్యము కాబట్టి దీనిని 
వికల్పము అంటారు. ఈ కాల క్రమము అనేది బుద్ది 
కృతము లేదా కల్పితము. క్షణము అనేది వాస్తవము. 


వివేక జానము - వేరు, వేరుగా అతి సూక్ష్మమెన 
వస్తువులను తెలుసుకోగల జ్ఞానము. మూల (పకృతి 
(ప్రధానము) ధారా కలిగే వస్తువుల జ్ఞానము 


201 


తెలుసుకుంకే, పురుషుడికి (జీవుడికి), వస్తువులకు 
మధ్య తేడాను తెలుసుకొని, వైరాగ్యమును పెంచుకునే 
అవకాశము ఎర్పడుతుంది. వైరాగ్యము కలగాలంకే 
వివేక జ్ఞానము ప్రధానమైన అంశము. 


కనిపించని ఈ క్షణము అనే కాలము, కంటికి 
కనిపించని వరమాణువ్పు లాంటిదె, పరమాణువ్పను 
దుర్చిణీ ద్వారా చూచినట్లు, సూక్ష్మమైన క్షణమును 
కూడా ఏకాగతతో యోగ దృష్టి (సూక్ష్మ దృష్టి) ద్వారా 
చూడవచ్చు. ఆ సూక్ష్మ దృష్టితో క్షణము (సూక్ష్మ 
కాలము) మరియు క్షణ క్రమము (స్తూల కాలము) మీద 
మనస్సుని కేందీకరించి, ఏకాగతను పెంచుకొని, ఆ 
ఏకాగత ద్వారా ధారణ, ధారణ ద్వారా ధ్యానము, 
ధ్యానము ద్వారా సమాధులను (సంయమము) 
సాధించినట్లయితే, వివేకము ద్వారా సమగమైన అతి 
స్వచుమెన జానము కాలమునకు, వస్తువులకు మద్య 
ఉండే సంబంధము; వస్తువులు, వస్తువులు మధ్య 
ఉండే తేడా మరియు వస్తువులు, పురుషుడు మధ్య 
తేడా) కలుగుతుంది. 


సుభాషితము - “అజర అమరవత్‌ (ప్రాజ్ఞః 
విదాశం అర్హంత సాధయేత్‌ గృహీత ఇవ కేశేషు 
ముతుు నా ధర్మ ఆచరేత్‌” - మానవులు తనకు 
ముసలితనము, మరణము రాదు అని 
అనుకున్నట్లుగా (తొందరలేదు, నిదానముగా 


202 


చేయవచ్చు అనే భావనతో - క్షణముల క్రమములో - 
స్తూల కాలములో), లాభ పూర్వకమైన విద్యను, 
ధనమును (ఐశ్వర్యములు) సాధించుకోవచ్చు. 
మృతువు జుట్టు పట్టుకొని ఈడుుకొని 
తీసుకువెళ్ళునట్లుగా (వెంటనే ఏ మాతము 
ఆలస్యము చేయకూడదు అనే భావనతో - క్షణములో 
- సూక్ష్మ కాలములో) అవశ్య కర్తవ్యమైన ధర్మమును 
ఆచరించాలి. 


54. 
జాతిలక్షణదోశెరన3తానవచే్చదాత్తుల3యోస్తతః 
పతిపత్తిః 


జాతి లక్షణ దోశెర్‌ అన్యతా అనవచ్చేదాత్‌ 
తుల్యయోః తతః |ప్రతిపత్తెః - 


జాతి లక్షణ దోశెర్‌ అన్యతా అనవచ్చేదాత్‌ - 
అతి సూక్ష్మమైన జీవాత్మకు, మనస్సుకు, మనస్సుకు, 
ఇందియములకు మధ్య ఉండే తేడాలను జాతి, 
లక్షణములు, ప్రదేశము లేదా వేరే విధానముల ద్వారా 
తెలుసుకొనుట సాధ్యము కాదు. 


తుల్యయోః - ఒకే పోలికలతో ఉండే అనేక 
జంటల పదారముల యొక్క తేడాలను. 

తతః (ప్రతిపత్తిః - ఇంతకు ముందు చెప్పిన 
అతి సూక్ష్మమైన క్షణ, క్షణ క్రమముల సంయమము 


203 


ద్వారా వివేక జ్ఞానము కలగాలి. అతి సూక్ష్మమైన 
పదారములను తెలుసుకోలేకపోతే, అతి సూక్ష్మమైన 
మనస్సుకు, ఆత్మ తత్త్వ్వమునకు మధ్య ఉండే తేడా, 
అతి సూక్ష్మమైన మూల ప్రకృతి, అతి సూక్ష్మమైన 
మనస్సు, అతి సూక్ష్మమైన ఇందియములు మధ్య 
ఉండ పరస్పర సంబంధము తెలుసుకొనుట 
అసాధ్యము. ఈ వివేక జ్ఞానము అతి సూక్ష్మమైన క్షణ, 
క్షణ క్రమముల సఠయముమ వ్యారాన్‌ 
సాధ్యపడుతుంది. 


పాలు ఇచ్చే గోవు (గత్వము, గేదె 
(యహిషత్వము మధ్య ఉండే జాతి కృతమైన 
బేధములను చూసిన వెంటనే తెలుసుకొని, వీటితో 
మనము: వెరు. ఇరుగా -పావహరినాయము, ఆః. “యా 
పనులకు ఉపయోగించుకుంటాము. గోవు (ఆడ), ఎద్దు 
(ఆంబోతు, మొగ) గోత్వము అనే ఒకే జాతికి చెందినా 
వీటి మధ్య లక్షణ బేధము ఉంది. వీటితో మనము 
వేరు, వేరుగా వ్యవహరిస్తాము. రెండు గోవులు 
ఉన్నప్పుడు, అవి ఒకే జాతి, ఒకే లక్షణములు ఉన్నా 
అవి ఉన్న ప్రదేశమును బటి (ఒకటి కుడి వెపు, 
రెండవది ఎడమ వైపు) వాటి మధ్య బేధము 
ఉంటుంది. వీటితో వేకూడా మనము వేరు, వేరుగా 
వ్యవహరిస్తాము. రెండు ఉసిరికాయలు చేతులో 
ఉన్నప్పుడు అవి ఉండే ప్రదేశములు (ఒకటి కుడి 


204 


వెపు, రెండవది ఎడమ వైపు) వాటి మధ్య బేధము 
ఉంటుంది. అలాగే అతి సూక్ష్మమైన రెండు 
పరమాణువుల మధ్య కూడా ఉండే బేధము 
స్పష్టముగా తెలుసుకునే వివేక జ్ఞానమును 
సాధించాలి. అప్పుడే తత్త్వ జ్ఞానము తెలుసుకునే 
అర్హత కలుగుతుంది. సర్వజ్ఞత్వము అనే తత్త్వ 
జ్ఞానమునకు చేసే ప్రయత్నములో ఏ విధమైన 
సందోహములకు, అనుమానములకు, పారపాటులకు 
అవకాశము ఉండకూడదు. దృష్టి తత్త్వ జ్ఞానమునకు 
చేసే ప్రయత్నములో ఏ వస్తువుకు ఆ వస్తువును, ఏ 
పరమాణువుకి ఆ పరమాణువును, మూల ప్రకృతికి 
ఆత్మ తత్వుమునకు వాటి తత్తములతో, 
లక్షణములతో ఇతర వస్తువుల (పరమాణువు స్థాయి 
నుండి, ప్రకృతి వరకు) మధ్య ఉండే బేధములతో 
స్పష్టముగా పరిపూర్ణముగా తెలుసుకునే వివేక 
జ్ఞానమును సాధించాలి. అటువంటి వివేక జ్ఞానము 
సాధిస్తేనే అప్పుడు మూల ప్రకృతికి, ఆత్మ 
తత్త్వమునకు ఉండే బేధములను, సత్త్వ (మనను) 
పురుష (జీవుడు) అన్యతా ఖ్యాతిః (మధ్య ఉండే 
బేధము). 


వెశేషిక దర్శనము - సృష్టి సమస్తము 
అణువుల కలయిక వలన జన్మించిందని వైశేషిక 
దర్శనము ప్రతిపాదిస్తుంది) - సృష్టిలో ఉండే 


205 


వస్తువులలో (ఆత్మ తత్త్వము కూడా) ఉండే ఒకే 
పోలికలు (సామ్యము), వాటి మధ్య ఉండే పరస్పర 
బేధములు (వప ములు) స్పష్టముగా 
తెలుసుకోవాలి. అప్పుడు తత్త్వ జ్ఞానము 
కలుగుతుంది. వైశేషిక దర్శనము కర్త కణాద మహర్షి - 
“పదార్దానాం సాధర్మయమ్‌ వెధర్మయమ్‌ జానమ్‌” 
- పదార్థముల పోలికలు, బేదముల జ్ఞానము. ఇది 
సూల వస్తువుల మధ్య తేలికగా తెలుసుకోవచ్చు. కాని 
పరమాణువుల విషయము వచినప్పుడు ఇది ఎవరు, 
ఎలా తెలుసుకోవాలి? అనే సమస్య ఏర్పడింది. ఒక 
పరమాణువుకు ఉండే విశేషము, మరొక పరమాణువుకు 
ఉండే విషము ద్వారా తెలుసుకోవచ్చు. దీనిని 
పరమేశ్వరుడు మరియు యోగ సిద్దులు 
తెలుసుకోగలరు. యోగ సిద్రులలో రెండు స్థాయులు 
ఉన్నాయి - 1. యుక్షః - యోగ సిదిలో అన్ని 
సిదులతో అంతిమ సిద్దిని కూడా పొందిన యోగి 
ఆలోచించకపోయినా వాటంతట అవే ఎప్పుడూ 
కనిపిస్తాయి. 2. యుళ్లూనః - యోగములో ఒక స్థాయికి 
వెళ్లి యోగ సిదులను శ్రమగశ్రమముగా 
పొందుతున్నవాడు, ఆలోచిస్తే కనిపిస్తాయి. 


55. తారకమ్‌ సర్వవిషయం సర్వథా 
విషయమ[క్రమమ్‌ చేతి వివేకజం జ్ఞానమ్‌. 


206 


తారకమ్‌ సర్వవిషయం సర్వథా విషయమ్‌ 
అ(క్రమమ్‌ చ ఇతి వివేకజం జ్ఞానమ్‌ - 


తారకమ్‌ - ఈ వివేక జ్ఞానము (ఆత్మ 
తత్తమునకు, (ప్రపంచములో ఉండే అన్ని 
వస్తువులకు - మూల (ప్రకృతికి మధ్య ఉండే 
బేధములను తెలియచేసే జ్ఞానము) సంసారము అనే 
సముదమును దాటుటకు ఉపయోగపడుతుంది. 
“సంసార సాగర తారయతి ఇతి తారకమ్‌” - ఏదైతే 
సంసారము అనే సాగరము నుండి తరింపచేయునో 
దాటించునో దానిని తారకము అంటారు. 


సర్వవిషయం సర్వథా విషయమ్‌ 
అ(క్రమమ్‌ చ ఇతి వివేకజం జ్ఞానమ్‌ - ఈ వివేక 
జనము అన్ని అంశములతో అన్ని విషయముల 
మీద, అన్ని వస్తువుల గురించి (సూక్ష్మమైన 
విషయముల దగర నుండి), ఒకదాని తరువాత 
మరొకటి అనే క్రమములో కాకుండా ఒకే సమయములో 
భూత కాలములో ఉన్న, వర్తమాన కాలములో 
ఉంటున్న, భవిష్యత్తు కాలములో ఉండబోయే అన్ని 
వస్తువుల, విషయముల గురించి ఉండాలి. అన్ని 
వస్తువులు స్పష్టముగా కనిపిస్తూ అన్ని విషయముల 
జానము (వివేక జ్ఞానము) ఉంకే, ఆ వస్తువులకు, 
ఆత్మ తత్త్వమునకు మధ్య ఉండే బేధములను 
తెలుసుకుందుకు సాధ్యపడుతుంది. 


20/ 


అన్ని వస్తువుల యొక్క భూత, వర్తమాన, 
భవిష్యత్తు కాలములో (అక్రమమ్‌) సమగమైన 
జ్ఞానము అన్ని కోణములలో (సర్వవిషయం) ఒకే 
సమయములో (సర్వథా విషయము) లేకపోతే, సరైన 
ప్రయోజనము కలగదు. తారక జ్ఞానము 
ఉపదేశములతో కలగదు. సాధన చనుకొని, 
అనుభవపూర్వకముగా తెలుసుకోవలసిన జ్ఞానము. 


ఉదాహరణ: 


కొంతమంది శాస్త విజ్ఞానులు గంగా నదిలో, 
పడవ మీద ప్రయాణము చేస్తున్నారు. భాతిక శాస్త 
ఏజానుదు పదవ నడు వాడితో చిన్న పిన్ను. నీళ్ళలో 
వేస్తే మునిగిపోతుంది కదా, ఈ బరువైన పడవ నీళ్ళలో 
ఎందుకు మునిగిపోవట లేదు? అని అడిగాడు. 
పడవవాడు మీరు అడుగుతున్నది ఏమిటో నాకు ఏమీ 
తెలియదు. పడవ నీళ్ళలో మునగదు. అంతే నాకు 
తెలుసు అని అన్నాడు. తరువాత గణిత శా(స్తజ్ఞాడు, 
పడవ వాడితో మనము ఇప్పటికి ఎంత దూరము 
వచ్చాము?, మనము చేరవలసిన ప్రదేశము ఎంత 
దూరము ఉంది? మనము ఎంత వేగముతో 
వెళుతున్నాము?, మనము మన గమ్యము ఎంత 
సేపటిలో చేరుతాము? అని అడిగాడు. పడవ వాడు 
సుమారు 2 మెళు వచ్చయు ఇంకా మనము. సుమారు 
3 మైళ్లు వెళ్ళాలి. నదిలో ఒకే వేగముతో వెళ్ళలేము. 


208 


మనము సుమారు. ఒక గంటలో మనము చోతవలసిన 
(ప్రదేశము చేరుతాము, అని అన్నాడు. అప్పుడు ఆ 
గణిత శా|స్తజాడు అలా సుమారు అనేది పనికిరాదు. 
సరైన, ఖచ్చితముగా చెప్పాలి అని అన్నాడు. దానికి 
పడవవాడు నాకు అటువంటి అక్కలు తెలియవు, 
నేను ఖచ్చితముగా చెప్పలేను అని అన్నాడు. అలాగే 
మిగిలిన శ్యాస్తజ్తులు కూడా వాళ్ళకు సంబంధించిన 
విషయముల మీద పడవవాడిని అడిగారు. వాటికి 
కూడా పడవవాడు సరిగా సమాధానము చెప్పలేక 
పోయాడు. దానికి ఆ శా|స్తజాలు ఆ పడవవాడిని చూసి 
నవ్వుకున్నారు. పడవ నది మధ్యలో ఉంది. తుఫాను, 
గాలివాన మొదలైంది దానికి పడవ ఇటు అటు 
ఊగిపోతూ పడవలో నీళ్ళు ఎక్కువె, పడవ 
మునిగిపోతోంది. అప్పుడు పడవవాడు అయ్యా, మీరు 
అందరూ ఇంతవరకూ నన్ను చాలా ప్రశ్నలు వేశారు. 
ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను? మీకు 
ఈత వచ్చునా? అని అడిగాడు. దానికి ఆ శ్మాస్తజ్డులు ఆ 
వచ్చు, మేము Swimming Po0lలో చేతులు, కాళ్లు 
ఆడిస్తూ ఈత కొట్టాము. కాని ఇంత పెద్ద నదిలో, ఇంత 
వేగమైన ప్రవాహములో, ఇంత పెద్ద, పెద అలలలో 
మేము ఈత కొట్టలేము అని అన్నారు. అప్పుడు 
పడవవాడు, కొద్ది సేపటిలో ఈ పడవ మునిగిపోతుంది. 
ఇంతవరకు మీరు (ప్రదర్శించిన చదువు, పుస్తక 
జ్ఞానము ఎదీ "ఇపుడు మమ్మల్ని. ఈ. నదిొ: నులడి 


209 


కాపాడలేవు. ఇప్పుడు మిమ్మల్ని కాపాడగలిగేది ఒక్క 
ఈత మాత్రమే. మీరు అడిగిన ప్రశ్నలకు నాకు ఏమీ 
తెలియకపోయినా, ఈత మాత్రము వచ్చు, నేను దూకి 
వెళ్ళిపోతున్నాను, అని చెప్పి, ఆ నదిలో దూకి నది 
ఆవల గట్టుకు వెళ్ళిపోయాడు. 


ఈ ఉదాహరణలో మనము తెలుసుకోవలసిన 
విషయము, మనము (జేవులరదరూ నంసారము 
(జన్మ, మరణ చక్రము) అనే సముదములో ఉండి 
అనేక బాధలు, కష్టములు పడుతున్నాము. ఈ 
సంసారము అనే చక్రములో ఉన్న మనల్ని, ఈ 
సంసారము అనే సముదమును దాటించగల, 
తరింపచేయగల తారక జ్ఞానము యొక్క అనుభవము 
తప్పనిసరిగా కావాలి (నదిలో ప్రయాణము చేసే వారికి 
Swimming ౧001లో చేతులు, కాళ్లు కొట్టటము అంకే 
ఈత అనే వినికిడి జ్ఞానము నదిని దాటించలేదు,, 
ఉగమైన నదిలో ఈత కొట్టగలిగే అనుభవము నదిని 
దాటించగలదు). 


56. సత్త్వపురుషయోః శుద్దిపామే; కైవల్యమితి ॥ 


సత్త్వ పురుషయోః శుద్దిపామే$ కైవల్యమ్‌ 
ఇతి - మనస్సు, పురుషుడు సమానముగా పరిశుదము 
పొందినట్లయితే. పరమ గమ్వమైన కైవల్యము 
అభిస్తుంది. 


210 


పరిశుదమైన, స్వయం ప్రకాశమైన, చైతన్య 
స్వరూపమైన, సర్వ వ్యాపకమైన, సర్వజ్ఞాడైన, 
నిత్యమైన ఏ వస్తువుతోనూ సంబంధము లేని ఆత్మ 
తత్త్వము, తన సమీపములో ఉండే జడమైన 
వస్తువులకు చైతన్యము కలుగజేసే స్వభావము కల 
ఆత్మ తత్త్వము తనను తాను ప్రక్కనే చేరిన పూర్తిగా 
విరుద్దమైన లక్షణములు కల జడమైన మనస్సుతో 
కలుపుకొని కలుషితమైపోయింది, లేదా తనని తాను 
కలుషితము చేసుకుంది. ఆత్మ తత్వము ద్వారా 
చైతన్యము పొందిన మనస్సు తన స్వభావసిదమైన 
మూడు గుణముల (సత్త్వ గుణము, రజో గుణము, 
తమో గుణము) పభావములను ప్రదర్శిస్తూ, ఆత్మ 
తత్త్వము, మనను) ఒకదానితో మరొకటి కలిసి, ఒక 
దాని స్వభావములను మరొకటి అందిపుచ్చుకొని, వాటి 
సహజమైన: -సాభావయులను' .మరుగును .ఏటేసి; 
ఒకదానిని మరొకటి [ప్రోత్సహిస్తూ ఇతరుల 
స్వభావములతో వ్యవహరిస్తున్నాయి. కర్మల 
ఫలితములను అనుభవించుటకు కలిగిన జన్మ, 
జన్మలలో (సంసారావస మనస్సులో పేరుకున్న 
అనంతమైన సంస్కారములు (వాసనలు) అనే 
మలినములను ఆత్మ తత్వమునకు అంటిన్తోంది. 
ఇందులో మనస్సు కంకొ ఆత్మ తత్త్వము ఎక్కువగా 
నప్వపోయింది. 


211 


కలుషితమైన ఆత్మ తత్వము యొక్క 
మలినములను పోగొట్పకుంకు, ఆత్మ తత్త్వము 
సంసారావస్త నుండి బయటపడవచ్చు. దానికి 
కలుషితమైన ఆత్మ తత్త్వమును మరియు కాలుష్యమే 
స్వభావము కల మనస్సును పరిశుద్ధము చేసుకోవాలి, 
లేదా స్వచ్చమైన ఆత్మ తత్వము మీద కలుషితమైన 
మనస్సు యొక్క ప్రభావము పడకుండా చూసుకోవాలి. 
మనస్సును పరిశుద్దము చేసే ప్రయత్నములో 
మనస్సులో జన్మజన్మల నుండి పేరుకున్న 
సంస్కారములను నాశనము చేసుకోవాలి. తరువాత 
మనస్సులో ఉండే రజో గుణము (నిరంతరము 
కదులుతూ కర్మలను (ేరేపించేే |(ప్రోత)హించే 
స్వభావము) ప్రభావమును అరికట్టాలి. తమో గుణము 
(భమ, మోహము, బద్దకము, అహింస, అజ్ఞానము 
స్వభావము) (ప్రభావములను దగరకు 
రానీయకూడదు. దీనికి తోడు సత్త్వ గుణము యొక్క 
(ప్రభావమును పెంచుకోవాలి (ఈ మూడు గుణముల 
పరిణామముల ద్వారా ఏర్పడిన ఈ మనస్సులో ఉండే 
ఈ మూడు గుణములను పభావములను పూర్తిగా 
నిర్మూలించలేము. మనస్సులో ఎంతో కొంత శాతము 
(0.001%) రజో గుణము, తమో గుణము ఉంటాయి 
కాబటి... మనము. "పూర్తిగా. పరిశుదము. అయ్యే 
అవకాశము లేదు). ఇలా దాదాపుగా పరిశుధమైన 
మనస్సు, మనస్సుకు, ఆత్మ తత్వమునకు మధ్య 


212 


ఉండే బేధములను స్పష్టముగా చూపిస్తుంది (సత్త్వ 
పురుష అన్యతా ఖ్యాతి అనే స్టితి - మనస్సు వేరు, 
ఆత్మ తత్త్వము వేరు అనే జ్ఞానము కలుగుతుంది). ఈ 
సితిలో మనస్సు చేయవలసినది ఏమీ ఉండదు 
కాబట్టి, మనస్సు తన మూల తత్త్వమైన మూల 
పకృతిలో కలిసిపోతుంది. ఈ స్టితిలో ఆత్మ 
తత్త్వుముతో కలిసి ఉండే మనస్సు లేదు కాబట్టి, ఈ 
సితిలో ఆత్మ తత్త్వము పూర్తిగా పరిశుద్దమైపోతుంది. 
దీనినే కైవల్యము (మనస్సుతో సంపర్కము లేకుండా 
కేవలము ఆత్మ తత్వము ఒక్కకే ఉండే స్థితి) 
అంటారు. ఈ స్టితిలో ఆత్మ తత్వము తన 
స్వభావసిద్దమైన ఆనంద స్వరూపముతో చైతన్య 
పకాశముతో అల్లాడుతూ ఉంటుంది. 


విభూతి పాదమ్‌ సమాప్తమ్‌ 


213 


శీకృష్ల పపారన 


వుసుదేవసుతం దేవం, కంసచాణూర మర్దనమ్‌। 
దేవకీ పరమానందం, కృష్ణం వందో జగద్గురుమ్‌ 
I 


అధ క్షమా ప్రార్డనా 


యదక్షరపద[భష్ణం మాత్రాహీనం చ యదృవేత్‌ 
తత్సర్వం క్షముతాం దేవ నారాయణ 
నమోస్తుతే ॥ 


అధ భగవత్‌ సమర్పణమ్‌ 


కాయేన వాచా మనసేందియైర్యా 
బుధాశత్మనావా ప్రకృతే స్వభావాత్‌ | 
కరోమి యద్యత్‌ సకలం పరస్మై 
నారాయణాయేతి సమర్పయామి ॥ 
అధ లోకక్షేమ ప్రార్ద్వనా 

సర్వే భవంతు సుఖినః సర్వే సంతు 
నిరామయాః | 

సర్వే భద్రాణి పశ్వంతు మా కశ్చిత్‌ 
దుఃఖభాగృవేత్‌ ॥ 


అధ మంగళమ్‌ 
శ్రియః కంతాయ కళాాణ నిధయే నిధయేర్డినామ్‌ 


| 
గీవేంకట నివాశాయ శ్రీనివాసాయ మంగళమ్‌ ॥ 


214 


కృష్ణ నామ సంకీర్తన 


కృష్ణం వందో జగద్గురుం | ఖీ కృష్ణం వందో 
జగద్గురుం | 
కృష్ణం వందో జగద్గురుం | ఖీ కృష్ణం వందో 
జగద్గురుం | 


215 


